VETURI PRABHAKARA SASTRI 
By 
POCHIRAJU SESHAGIRI RAO 
(A PUBLICATION OF SAHITYA AKADEMI, NEW DELHI) 


2014 





అట్టలోపలి వైపున అచ్చు వేసిన శిల్పంలో కనబడేది శుద్దోదన మహారాజుకు 
గౌతమ బుద్దుని తల్లియైన మహారాణి మాయాదేవి కన్న స్వప్నం గురించి 
జ్యోతిష్కులు వ్యాఖ్య చేస్తూ ఉండిన దృశ్యం. వారికి దిగువ వారి వ్యాఖ్యను 
వ్రాసుకుంటున్న లేఖకుడు కనిపిస్తాడు. భారతదేశంలో లేఖనకళ చిత్రశిల్బంలో 
నిబద్ధమై లభించే దృష్టాంతాలలో ఇదే ప్రాచీనమైనది. 

నాగార్జునకొండ క్రీ.శ. 2వ శతాబ్దం. 


(జాతీయ పురావస్తు ప్రదర్శనశాల, న్యూఢిల్లీవారి సౌజన్యంతో) 





భారతీయ సాహిత్య నిర్మాతలు 
వేటూరి ప్రభాకర శాస్త్రి 


పోచిరాజు శేషగిరిరావు. 


సాహిత్య అకాదెమ్‌ 









శ 


Veturi Prabhakara 54561 - Monograph in Telugu on modern Te 


writer by P. Seshagiri Rao. Sahitya Akademi, 2014, Rs.50. 


అ సాహిత్య అకాదెమీ 
మొదటి ముద్రణ : 1999 
రెండవ ముద్రణ : 2014 


సాహిత్య అకాదెమీ 

రవీంద్ర భవన్‌, 35, ఫిరోజ్‌షా రోడ్‌, న్యూఢిల్లీ 110 001 
“స్వాతి” మందిర్‌ మార్గ్‌, న్యూఢిల్లీ 110 001 

నం. 4, డి.ఎల్‌. ఖాన్‌ రస్త, కోల్‌కటా 700 025 

172, ముంబయి మరారి (గంథ సంగ్రహాలయ మార్ట్‌, దాదర్‌, ముంబయి 400 014 
నెంట్రల్‌ కాలేజీ క్యాంపస్‌, డా. బి.ఆర్‌. అంబేడ్కర్‌ వీధి, బెంగళూరు 560 001 

443 గుణ బిల్డింగ్స్‌, తేనాంపేట, అన్నాశాలై, చెన్నై 600 018 


ISBN: 81-260-0728-1 


50/- రూపాయలు 


డిటిపి: ఒమేగా లేసర్‌టెక్‌, బెంగళూరు; ముద్రణ: శృంగార్‌ ప్రింటర్స్‌, బెంగళూరు 


LIST OF CONTENTS 


విషయ సూచిక | 
నేవథ్యము | 7 
బాల్యము - చదువుసంధ్యలు Jat 
వల్లెనుంచి పట్నానికి గ 16" 
(ప్రాచీన తాళపత్ర (గంథాన్వేషణ 20 
యోగప్రవేశం DA 
మహాపురుషులు మాష్టారు సి.వి.వి. 29 
కవితలు dl 
నాటకానువాదాలు 49 
ప్రాచీన [గ్రంథ పరిష్కరణ ss తది 
, పరిశోధన మ. 
1. సాహిత్య విమర్శ Wr ee 
. సంస్కృత సాహిత్యసేవ bn 68 ౫ 
. వ్యావహారిక భాషావాద సమర్థన (1 
. జానపద సాహిత్య సముద్ధరణ | 74 
. యోగదశ 7 
. సభలూ - సన్మానాలూ 84" 
. మరికొన్ని విశేషాలు 88 
. తిరుపతిలో శాస్త్రిగారు (1940-50) D9 92 
. మ్యూజియము రూపకల్పన 105 
= మహామనీషి వేటూరి” ఒకే08 
. ప్రభావళి 114 
అనుబంధము - 1 iil 
అనుబంధము - 2 138 


ఉపయుక్త గ్రంథసూచి 128. 





VETURI PRABHAKARA SASTRI 
By 
POCHIRAJU SESHAGIRI RAO 
{ SAHITYA AKADEMI, NEW DELHI PUBLICATION) 
Under Bharatiya Sahitya Nirmatas 


2014 


LIST OF CONTENTS 


SCULPTURES OF NAGARJUNA KONDA SECOND CENTURY A.D. 
COURTESY NATIONAL MUSEUUM, NEW DELHI 





DEPICTING THE DREAM ABOUT (GAUTAM BUDDHA) SIDDHARTHA’S BIRTH BY HIS 
MOTHER MAHARANI MAYA DEVI 


SCULPTURES OF AMARAVATI 


. BACKGROUND 

. CHILDHOOD AND EDUCATIONAL ACTIVITIES 

. FROM VILLAGE TO TOWN 

.IN SEARCH OF ANCIENT PALM LEAF MANUSCRIPTS 

. YOGA PRAVESHAM 

. MAHAPURUSHULU MASTER C.V.V. 

. POETICAL WORKS 

= TRANSANSLATED DRAMAS 

. EDITING OF ANCIENT TEXTS (1913-40) 

10. RESEARCHES IN LANGUAGE, ANCIENT INSCRIPTIONS AND HISTORY 


O00NఆNOMRWNER 


12. LITERARY ACTIVITIES IN SANSKRIT 

13. SUPPORT FOR COLLOQUIAL TELUGU LANGUAGE 
14. FOLK LITERATURE CONSOLIDATION 

15. YOGA PHASE 

16.MEETINGS AND HONOURS 

17. SOME MORE HIGHLIGHTS 

18. SRI SASTRI IN TIRUPATHI (1940-50) 

19. MUSEUM PLANNING 

20. GREAT MAN VETURI 


21. PRABHAVALI (GREAT PERSONALITY) 


APPENDIX — 1 : SRI PRABHAKARA SASTRI’'S PUBLICATIONS 
APPENDIX — 2: POETICAL WORKS OF SRI PRABHAKARA SASTRI 
USEFUL LITERATURE 


INSIDE FRONT AND BACK COVER : ABOUT THE PUBLICATION 





SCULPTURES OF NAGARJUNA KONDA CENTURY A.D. 


DEPICTING THE DREAM ABOUT (GAUTAM BUDDHA) SIDDHARTHA’S BIRTH BY HIS 
MOTHER MAHARANI MAYA DEVI 


COURTESY : NATIONAL MUSEUM< NEW DELHI 


1. BACKGROUND 


1 
నేపథ్యము 

వేటూరి (ప్రభాకరశాస్త్రిగారు (1988-1950) ప్రజ్ఞామేరువు కవిచూడామణి. 
విమర్శకాగ్రేసరులు, పరిశోధకపరమేశ్వరులు. ప్రాచీన గ్రంథ పరిష్కర్తగా, 
లిపిప్రవీణులుగా-వ్యావహారిక భాషావాద  సమర్థకులుగా-శివ' _ కవితా 
మర్మజ్ఞులుగా, జానపదవాజ్మయోద్దారకుడుగా, శాసన పరిష్కర్తగా, చరిత్ర 
నిర్మాతలలో ప్రముఖులుగా |ప్రాచీనాంధ్రసంకలన ప్రచురణకర్తగా, సంస్కృత 
రూపకానువాదకర్తగా - తాటియాకులలో చివికి, స్మృతిపథమే నివాస స్థానముగా 
నున్న చాటుపద్యములెన్నింటినో (శమకూర్చి, ఏర్చి, కూర్చి సంధాసించి 
(పకటించుటలో ఆద్యుడుగా, గాలికబుర్లు - కవితలు - కైఫీయతులు, 
మధురకవితలు తెలుగులోకము దృష్టినుండి మరుగున పడిపోకుండా నిలువబెట్టిన 
వాజ్మయోద్ద్ధారకుడుగా  తెలుగులిపి సంస్మారమునకు కొత్త బాటలు 
వెలయించుటలో ఒక్కడుగా, (గ్రంథపరిష్కరణ నొక కళగా దిద్దితీర్చిన భాషాశిల్పిగా 
- స్వయము సంకలనకర్తగా - ప్రాచీన కావ్యవ్యాఖ్యాతగా భాషాసారస్వతములను 
మధించిన మహానుభావులు. శబ్దార్థవిచారణలో ఆయన జగజెట్టి. 
భాషాపరిశోధనకాధార (గ్రంథముల ఆవశ్యకమును గుర్తించి, అందుకై (శ్రమించిన 
తొలి కృషీవలులో ఒకరు. ఎటు చూచినా ఏడునిలువుల యెత్తు ఎదిగిన ప్రభాకరుల 
చారిత్రక నేపథ్యం ఏమిటో పరిశీలించటం అవసరం. 


భారతీయ జనజీవితంలో - కళాసాహిత్యరంగాలలో పందొమ్ముదవ శతాబ్ధి 
ఉత్తరార్థంలో పునరుజ్జీవనం ఆరంభమైంది. తొలివెలుగులు ప్రసరించి కలమే 
కాంతి దీప్తిమంతము కాసాగింది. దీనితో క్రొత్తచైతన్యం జాతిలో తొణికిసలాడింది. 
సాంఘిక సంస్మరణలలోనూ పునరుజ్జీవనం మొదలయింది. (బ్రహ్మసమాజం 
మేధావుల ఆలోచనాసరళిలో మార్పు తెచ్చింది. గతానుగతికంగా పోయే ధోరణిలో 
మార్చు ఏర్పడింది. రాజారామ్మోహన్‌ రాయ్‌ వంటివారు క్రొత్త త్రోవలు తీసినారు. 


10 


8 / వేటూరి ప్రభాకర శాస్త్రి 


దక్షిణదేశపు ధృవతారగా సామాజిక స్పందన కల్గించిన వారిలో కందుకూరి 
వీరేశలింగం పంతులు (1848-1919) గారు ప్రముఖులు. ఈయన ఒకచేతో 
సామాజిక చేతనను స్పందింపచేస్తూనే, వేరొక చేత సర్వసాహిత్య ప్రక్రియలకు 
వరవడిపెట్టినారు. ఆయన చరిత్ర, నాటకములు - ప్రహసనములు - కవుల 
చరిత్ర శోధన, కవితలు, వ్యాకరణము, విమర్శ, తుదకు తరగతి వాచకములు 
ఇట్లెన్నో రంగాలలో ప్రవర్తిల్లినారు. వావిలాల వాసుదేవశాస్తివంటివారు ఆంగ్ల 
నాటకాలను అనువదింపసాగారు. 


1850-1900 నడుమ ప్రకాండులెందరో సాహిత్యరంగం మీదకు వచ్చి 
మేలికృషి చేశారు. అట్టివారిలో పరవస్తు చిన్నయసూరి, బహుజనపల్లి 
సీత్రారామాచార్యులు, రావిపాటి గురుమూర్తిశాస్త్రి, కొక్కొండ వేంకటరత్నం 
పంతులు, చదలువాడ సీతారామశాస్త్రి, వేదము వెంకటరాయశాస్రి 
(1853-1951) ప్రభృతులున్నారు. 

మదరాసు యూనివర్శిటీ స్థాపన, కళాశాలలు, _ ఉన్నతపాఠశాలలు 
ఏర్పడటంతో ఆంగ్లభాషాధ్యయనం మేధావివర్గాన్ని (ప్రభావితం చెసిందిః 
ఆంగ్లభాషా సంసర్గంవల్ల తెలుగువారిలో కూడా కొత్త ఆలోచనలు. ఊపిరి 
పోసుకొన్నాయి. పాఠశాలలలో/కళాశాలలలో పండితులు ప్రవేశించారు. వాటికై 
పాఠ్యపుస్తకాల అవసరం ఏర్పడింది. విద్యాస్థాయికనుగుణంగా రచనలు కావలసి 
వచ్చినాయి. కవిత్వంలో - విమర్శలో - రచనా ఫక్కిలో ప్రాతధోరణులుపోయి 
కొత్తవి వచ్చినాయి. సి.పి. బ్రౌను ఆంధ్రభాషోద్ధరణానికి ఏతామెత్తడంతో 
గురుమూర్తిశాస్తివంటి పండితుల నాయన చేరదీసి ప్రాచీన గ్రంథాలకు వ్యాఖ్యలు 
(వాయించటం, నిఘంటు నిర్మాణం చేయించటం మాత్రమేకాక, ప్రాచీన తాళపత్ర 
(గంథాలు, కవితలు, కైఫీయతులు సేకరింపసాగినాడు. ఈ కృషి అముద్రిత గ్రంథ 
ప్రచురణకు కొత్త ఊపునిచ్చింది. పూండ్ల రామకృష్ణయ్యగారు (1860-1904) 
అముద్రిత (గగ్రంథప్రచురణార్థం “అముద్రిత (గ్రంథచింతామణి' అనే పత్రికనే 
స్తాపించినాడు. వ్యాకరణ, ఛందో విమర్శ కూడా ఒకభాగం దానిలో. 


ధి 

గురజాడ అప్పారావు ఆంగ్ల, (గీకు, రోమన్‌ సాహిత్యాలను లోతుగా చదివి 
ఆకళించుకొన్నారు. సాహిత్యజీవికి సానుభూతి అవసరమని నమ్మినవాడు. 
భాషలో-భావనలో - ఛందోగతిలో మార్పులు గొనివచ్చినాడు. ఇది ఇట్లుండగా, 
వ్యావహారికభాష రచనారంగప్రవేశం చేసి (కొతహొయలు చూపి జనరంజనం 
చేయసాగింది. '౫ 





11 














నేపథ్యము /9 


అచ్చుయంత్రాలప్పుడప్పుడే ప్రధాన నగరాలకు చేరుకొన్నాయి. దానితో, 


ఊహకందని మార్పు సాహిత్యంలో చోటు చేసుకొంది. జనంలో (గంథపఠనా 
జాగరణ ఏర్పడింది. పూర్వపు తాటియాకుల్లో నిద్రిస్తున్న తెలుగు కావ్యాలు వెలుగు 
చూడటం మొదలయింది. ప్రచురణలో నూతనశకం వచ్చింది. సాహిత్యషత్రికలు 
పుంఖానుపుంఖాలుగా పుట్టుకొచ్చాయి. చిన్నయసూరి 'బాలవ్యాకరణంి ఈ 
దశలోనే వచ్చింది. అయినా వ్యవహార భాషలో వ్యాఖ్యానాలు వస్తూనే ఉన్నాయి. 
కొత్త కవులకూ, రచయితలకూ పత్రికలు (ప్రోత్సాహాన్ని ఇచ్చాయి. కందుకూరి, 
శ్రీపాద కృష్ణమూర్తి శాస్తివంటివారు స్వయము పత్రికలే నడిపారు. 

అంతకుముందు సాహిత్య గోష్టులేకాని, ప్రచురణావకాశాలు లేవు. కథలు, 
గాథలుగా మిగిలిపోయేవి. పందొమ్మిదవ శతాబ్దంలో సంస్థానాలు సన్నగిల్లి, 
జమిందారీలు ఏర్పడ్డాయి. అవి సంపదాయ పరిరక్షణకే దోహదం చేశాయి కాని, 
(కొత్త వెలుగులు, ప్రయోగాలు చేయటానికి సహాయకారులు కాలేదు. అయితే 
ప్రాచీన కావ్యాలెన్నో అచ్చుపడ్డ మాట మాత్రం నిజం. 

ఈ కాలంలోనే మాడభూషి వేంకటాచార్యులు (1885-1895) మరుగున 
పడిన అవధానప్రక్రియకు (కొత్త ఊపిరి పోసినారు. అవధానాన కళకు (పజల 
(ప్రోత్సాహం చేకూరింది. తరువాత తిరుపతివేంకటకవులు, శేషాద్రి రమణకవులు, 
రామకృష్ణకవులు, కొప్పరపు సోదర కవులు ఇట్లెందరో ఆ త్రోవలో 
జంటజంటలుగా పయనించి తమ కీర్తిబావుటాలనెగుర వేశారు. 

రాజకీయ చైతన్యం చాపక్రింద నీరులా చల్లచల్లగా కదల సాగింది. ప్రజలలో 
నా జాతి, నా భాష అన్న గాఢ కాంక్ష రేకెత్తింది. 

ఇరువదియవ శతాబ్ది తొలి చరణంలో కట్టమంచివారి కవిత్వ తత్త్వ విచారము 
(1914) అచ్చయింది. తెలుగులో నూతన దృక్పథం తొంగిచూచింది. కేవల శబ్దార్ధ 
చర్చలే (ప్రాముఖ్యం వహించిన దశను దాటి, తెలుగు విమర్శకులు, ఒక్కొక్క 
కావ్యాన్ని అఖండంగా భావించి, ఆ దృష్టితో అనుశీలించి కావ్యెక్యము, పాత్రపోషణ, 
శైలి, సన్నివేశౌచిత్యమూ, రసము మున్నగువానిపై చూపు సారించి విశేష కృషి 
చేయసాగినారు. 

పాత గాడినుండి సాహిత్యము విడివడి కొత్త పంథాలో విస్తరింప 
సాగింది. కొమజ్ఞాజులక్ష్మణరావు (1877-1923) ప్రభృతులు పరిశోధనలో 


12 









10 / వేటూరి ప్రభాకర 


నూతనావిష్కారాలు కనుగొన్నారు. మానవల్లి రామకృష్ణకవి (1866-195 
మున్నగువారు విస్మృత (గంథావళిని (ప్రచురింప నారంభించినారు. 

భాషలో - సాహిత్య ప్రక్రియల్లో - విమర్శలో - (గంథపరిష్క్మరణకళలి 
[కొత్తదనం పొడచూపింది. అంధపరంపరా న్యాయంగా ఉన్న సాహిత్యక్షేత్ర 
ఇరవయ్యో శతాబ్ధం వచ్చేసరికి క్రొత్తపోకడలకోసం ఎదురు తెన్నులు చూచింది, 
విమర్శ, విశ్లేషణ, సృజన రంగాలలో (కొత్త చైతన్యం ఊపందుకొంది. ఆం 
భాషాధ్యయనం చేసిన కొత్తతరం, కేవల సంప్రదాయ రీతిలో ఆలోచించటం మాని, 
[కొత్తకోణాలు వెదుక్కోటం ఆరంభించాయి. తెలుగులో నాటక రచన - (ప్రధానంగా 
అనువాద నాటక రచన పుంజుకొనటం మొదలయింది. స్వతంత్ర నాటకాలూ 
వచ్చాయి. 

కందుకూరి, గురజాడ మున్నగువారు మార్గదీపికలైనారు. భాష 
సంస్థానాధీశుల కొలువు కూటం నుండి బయటపడి, (పజాసదస్సులను 
అలంకరించింది. అవధానకళవల్ల జరిగిన మేలేమంటే, భాషాపోషణలో ప్రజలు 
భాగస్వాములయినారు. తెలుగుభాష రుచులు, చమత్య్మారాలు చవి చూచి జనం 
ఆనందతన్మయులయ్యారు. ముద్రిత [గ్రంథాల అందుబాటుతో చెప్పుకో తగ్గట్టు 
జనానీకంలో సాహిత్య పిపాస పెరిగింది. నలువైపులా భాషాలత కొనలు సాగి, 
మొగ్గలు తొడిగి, పరిమళించి పరిమళాలు చిమ్మంది. 

పందొమ్మిదవ శతాబ్ది ఉత్తరార్థంలో పునరుజ్జీవనం ఆరంభమై, తర్వాతి 
శతాబ్దానికి వాకిళ్ళు తెరిచింది. 

జీవితంలోనూ సాహిత్యంలోనూ ఉత్తమ విలువలను దర్శించి, రెంటిలోనూ 
పరమార్ధం తరచి చూపగల మహావ్యక్తి వేటూరి ప్రభాకరశాస్త్రిగారు 
ఆవిర్భవించటానికి ముందు, భాషా - సాహిత్య - సాంఘిక రంగాలలో 
పునరుజ్జీవనం ఆరంభమైనదన్న ఎరుకతో శాస్త్రిగారి సాహితీ (పభలను 
తిలకించవలసి ఉంది. ఈ దృశ్య నేపథ్యంలో వాజ్మయాకాశంలో 'పభాకరో దయ 
మైనది. 


13 

















2. CHILDHOOD AND EDUCATIONAL ACTIVITIES 


2 
బాల్యము - చదువుసంధ్యలు 
తెలుగుగడ్డలో నడిబొడ్డున ప్రవహించే కృష్ణానది ఒడ్డున దివిసీమలోని 
పెదకళ్ళేపల్లి ప్రభాకర శాస్త్రిగారి జన్మస్థానం. తండ్రి వేటూరి సుందరశాస్త్రి, తల్లి 
శేషమ్మ. సుందరశాస్తిగారు స్మార్త - వైదిక - జ్యౌతిష - శిల్ప - సంస్కృత - 
అయుర్వేదాల్లో నిష్టాతులు. దివిసీమలో పేరుమోసిన వైద్యులు. ప్రభాకర 
శాస్త్రిగారు సర్వజిత్‌ మాఘబహుళ ఏకాదశీ మంగళవారం ఉదయాది 10 
ఘడియలకు జ్యేష్టా నక్షత్ర చతుర్ధపాదంలో, అనగా క్రీ.శ. 1888 ఫిబ్రవరి 7వ 
తేదీన జన్మించారు. శ్రీవత్స గోత్రికులు. వెలనాటి బ్రాహ్మణులు. 
సుందరశాగ్తిగారికి కుమాళ్ళు నల్వురు. (1) వెంకట శివశాస్త్రి (2) ప్రభాకర 
శాస్త్రి (9) చంద్రశేఖర శాస్త్రి (4) శంకర శాస్తి. ఇందు రెండవవారే మనకు 
(ప్రసక్తులైన ప్రభాకర శాస్త్రిగారు. 
ఈ పెదకళ్ళేపల్లి చల్లపల్లి సంస్థానంలోనిది. ఆ ఊరు గురించి శాస్త్రిగారు. 
“చిన్ననాటి చేష్టలు” కావ్యంలో ఇట్లా వ్రాసుకొన్నారు. 
పూర్వకాలమునను పేర్వెలసినది మా 
వీడు వేదశాస్త్ర విద్యలకును, 
దాని మారుపేరు దక్షిణ కాశిక 
కృష్ణ యచట యుత్తరించి సాగె. 
తండ్రి సుందరశాస్తిగారికి పురోహితత జీవిక అయినా, ఆయుర్వేదమే 
జీవితాన్ని నడిపింది. “మా ప్రభాకరం వంశోద్ద్ధారకుడవుతాదని' ఆయన 
అంటూందేవారట! అది [బహ్మవాక్కు అయింది. 
బాలప్రభాకరులు పెదకళ్ళేపల్లిలో కొట్టరువు సుందరరామయ్యగారి సిర 
బడిలో తొలిపాఠాలు నేర్చుకొన్నారు. అవే ఆనాటి [ప్రాథమిక పాఠశాలలు. 






















12 / వేటూరి ప్రభాకర శాస్త్రి 


మా యూరు పూర్వము (అనగా ఒక శతాబ్టి (క్రిందట) వేదశాస్తాది 
పహ లలి? విప్రులతో సర్వవర్ణముల వారితో విలసిల్లినది. ం 
పసితనమునగూడ (1888-98) _ వేదవిద్యా విశారదులనేకులు మా 
(గామమందుండిరి'. సుందరశాస్త్రిగారి యిల్లు సంస్కృతాంధ్ర నిఘంటు వులకూ 
ధర్మశాస్తాది (గంథాలకూ కాణాచి. అందువల్ల ఎందరో విద్వాంసులు 
పుస్తకాలకోసం  వీరింటికి వచ్చేవారు. తత్ఫలితంగా _ బాల|ప్రభాకరులు 
చిన్నతనంలోనే పండిత గోష్టులు వినటానికి అవకాశం కుదిరింది. బాల్యంనుండి 
(పభాకరులకు (గంథపఠనం వ్యసనమయ్యింది. “తెలుగు రచనలనగా 
చిన్ననాటనుండియు బులుపాటము. తెలుగు పద్యములు  వినుటకై 
చెవికోసుకొనువాదనుః గుజ్జనగూళ్ళతోపాటు తెలుగు రచన తీయదనముకూడ 
మా నాయనగారు నన్నాస్వాదింపించినారు.” ఎడనెడ తెనుగు మఖుగులు కొన్ని 
ప్రాన్తావికంగా కుమారునకు చెబుతూందేవారు. సుందర శాస్త్రిగారు ఆంధ్రము 
మంచిసాహిత్యమూ కవితాపరిజ్ఞానమూ కలవారు. (ఆయా) “భాష 
ముచ్చటలబడి నేను ఇంగ్లీషు నిరాకరించితిని””. అది యటుండ ఇంగ్లీషు 
చదువులు వ్యయప్రయాసలతో కూడి ఉండటం, మరీ దూరప్రాంతాల్లో 
ఒంటరిజీవితం, తలిదండ్రుల వీడవలసి రావటం - ఈ కారణాలవల్ల ఆంగ్ల 
విద్యంటే ప్రభాకరులిష్టపడ లేదనిపిస్తుంది. _ తెలుగుపై 
సంస్కృతాంధ్రాలు నేర్వటంలోనే బాలప్రభాకరులకు మనసు పడింది. 
వీధిబడి చదువులైన తర్వాత, ఆ ఊళ్ళోనే మద్దూరి రామావధానుల వారి కడ 
సంస్కృతం, ఇంట తెలుగులు నేర్చుకొన్నారు. తండ్రిగారూ, వీరూ 
సహాధ్యాయులవటం మరింత దోహదం చేసింది. | . 
పల్లెల్లో ఆనాటివారి _ నైస్టిక _ జీవనసరళి  తెలుసుకోతగింది. 
రామావధానులుగారు (బాహ్మముహూర్తంలోనే నిద్రలేచి, వేళకు 
సంరాకంరూా గన. తా ముగింనుకొని.. జక... గంట సేపు ఉంఛవృత్తి 
నెరపేవారు. మధ్యాహ్న సమయంలోనే విద్యార్థులకు పాఠాలు. 'ప్రభాకరులు 
వీరికడ శబ్దపరిచయమూ కాళిదాసత్రయమూ పూర్తిచేశారు. 





న్స 


శ. పజ్ఞాపభాకరము - పుట 3 


ఇ 


Dp ప్రజ్ఞాప్ర ప్రభాకరము = పుటలు 29, 30 


జాము - చదువుసంధ్యలు / 18 





























పదకళ్ళేపల్లికి నాలుగుమైళ్ళు “చల్లపల్లి. అది జమీందారీలోనిది. దానికి. 
'౯ఏవులు (శీరాజా యార్లగడ్డవారు. తెలుగునాటి నాలుగు చ్చెరగులనుండి కవి, 
ఎడీతులెందరో వచ్చి జమీందారులనుండి పారితోషికాలు తీసుకోవటం 
టి. అద్దేపల్లి సోమనాథశాస్రిగారక్కదే ఉండేవారు. వారు విజయనగరంలో 
స విఖ్యాత తర్క విద్వాంసులు సూరి భీమాచార్యులవారి దగ్గర సంగమేశ్వర 
'స్సీగారితో కలసి _ పెక్కేండ్లు తర్మశాస్తాన్ని అధ్యయనం చేశారు. 
కే నాథశాగస్తిగారు 'అనంత శయనంి మహారాజులచే స్వర్ణకంకణ బహుకృతిని 
=లదారు. అట్టి విదా పపూర్ణులకడ ప్రభాకరులు విద్యకై ప్రవేశించారు. అక్కడే 
స్వారి సుబ్రహ్మణ్యశాస్త్రి, పిసిపాటి వేంకట్రామ శాస్తి సహాధ్యాయులైనారు. 
ఖొకరులు అక్కడ లఘు కౌముది, తర్మశాస్త్రంలో ఒకటి రెండు 'ప్రకరణాలు, 
శాస్యముగా పతంజలి యోగసూత్రాలు, కావ్యనాటక - అలంకారాది సాహిత్య 
[లు (శ్రద్ధతో చదువుకొన్నారు. పతంజలి యోగ సూత్రాధ్యయనం 
భాకరులలో చొచ్చుకొనిపోయి వింతయోచనలు గొల్పసాగింది. కాలాంతరంలో 
గ యోగానుష్టానానికిది దోహదమైంది. పదహారేళ్ళ వయస్సు వచ్చేవరకూ 
క ఒజ్జరికంలోనే ఉన్నారు. 

& రోజుల్లో పెదకళ్ళేపల్లిలో తంగిరాల వేంకటావధానులు, శిష్టా చయనులు, 
దవల్లి అష్ట్రావధానులు, బుద్దు భూషయ్యశాస్తి మున్నగు ఉద్దండ 
దీతులెందరో ఉండేవారు. ఆ ఊరి ఆలయ మండపాల్లోనూ, అరుగులమీదా 
రతా సాయంకాలాల్లో చేరి శాస్త్ర, సాహిత్యగోష్టులు నెరపుకొంటూ 
ఎందంలో ఓలలాదేవారు. పాడి పంటలకు లోటులేని ఊళ్ళు; ఆ (ప్రసంగాలు 
ఎదిత్య పప్రగల్భత, పండిత సత్కారాలు, సాహిత్య చమత్మారాలతో మారు 
గుతూండేవి. ఎన్నో శాస్తవిషయాలు బాలప్రభాకరులు వినటం జరిగింది. 
గి ఎంతో సంస్కారాన్ని పెంచింది. ఇంటా బయటా సాహిత్య నాతావరణం 
౧ఖ౦తం కావటంవల్లా సహజంగా తెలుగుపై వెల్టిమోజుండటం వల్లా 
ఖొకరశాస్రిగారు. సంస్కృతాంధ్రాలు నేర్చుకోవటానికి మొగ్గటమే కాదు, 
నితమంతా దానికే ధారపోసివారు. నిసర్గ ప్రవృత్తికి ఈ వాతావరణం మీరింత 
= మిచ్చింది. 


ఇది ఇలా ఉండగా 1904 నాటికే బందరు ప్రాంతాల్లో చెళ్ళపిళ్ళ 
కటశాస్రి (1870-1950) గారి పేరు మారుమోగుతూండేది. ఎన్నో కథలు, 









14 / వేటూరి ప్రభాకర శా 


గాథలు, చమత్కారాలు (ప్రజలు వారిగురించి చెప్పుకుంటూందేవారు. తెనుగునా 
అన్ని సంస్థానాలు ఆయన దర్శించి సన్మానాలు పొందారు. ఆ రోజుల్త్‌ 
చెళ్ళపిళ్ళవారు పాల్గోని సభ అంటూ లేదు. (పభాకరులకాయన దగ్గరకు 
వెళ్ళాలని సంకల్పం కలిగింది. అంతకు ముందే చల్లపల్లిలోని తమ 
సహాధ్యాయులు బందరు చేరి వెంకటశాస్తిగారికడ సాహిత్య విద్య 
నేర్వనారంభించారు. ఇది ప్రభాకరులకు మరింత (ప్రోత్సాహాన్నిచ్చింది. అదను 
చూచుకొని వెంకటశాస్తిగారి దగ్గరకు చేరినారు . (1904). అప్పుడు ఓలేటి 
వేంకట్రామశాస్రిగారున్నూ అక్కడకు చేరినారు. ఆయనే ఆ తర్వాత రామకృష్ణ 
కవులలో ఒక్కరుగా ప్రసిద్ధులైనారు. 

తెలుగున నాకేమేని యెజుక యేర్చడె నన్నచో అది శీ వెంకటశాస్త్రి గారి 
గురుతానుగ్రహప్రాప్తమే. వారి దగ్గర పుస్తకము పట్టి చదివిన దాని కంటె వారి 
ముఖతః వినోదగోష్టిలో విని నేర్చినది చాలా. వెంకటశాస్తిగారి_ సన్నిధిని 
అవధానధారణలు, పద్యరచనలు, ఉపన్యాసవినోదములు, కవితా కల్పనములు, 
వాద ప్రతివాదములు హోరెత్తిపోవుచుండెడివి”. వెంకటశాస్త్రి గారి ప్రసంగాలు 
వినటమే ఒక సాహిత్య విద్య అంటారు, ఎరిగిన పెద్దలు. 

అవధానవిద్యకు పెట్టిందిపేరు తిరుపతి వెంకట కవులు. చెళ్ళపిళ్ళవారి 
ఒజ్జరికంలో ఎదిగిన నాళ్ళలోనే అష్టావధాన, శతావధాన కళలు నేర్చినారు. 
పెదకళ్ళేపల్లికి గురువులను _ తీసుకొనివెళ్ళి . (పభాకరులు అష్టావధాన 
మొనర్చినారు. అంటే విద్యార్థిదశలోనే అష్టావధాన విద్య వీరి కబ్బింది. 1911లో - 
జార్జి పట్టాభిషేక (పత్యేక సంచికను (పచురించింది కాకినాడనుండి వెలువడే, 
'సరస్వతి' మాస పత్రిక. అందులో కొన్ని పద్యాలు వీరు ప్రకటించారు. వాటి 
దిగువ 'శతావధాని వేటూరి ప్రభాకరశాస్త్రి అని ఉన్నది. అవధాన విద్య రాజ్య 
మేలుతున్న రోజులవి. అందుచేత ఆ విద్యకు (పభాకరులాకర్శితులవడం 
వింతకాదు. అయితే శాస్త్రిగారు ఆ తరువాత అవధానవిద్యకు స్వస్తిచెప్పి, కవితా, 
పరిశోధన రంగాలను (పధానీకరించు కొన్నారు. ఉన్నతశిఖరాలందుకొన్నారు. 


"బందరులో చదవుకొనుచుండు కాలమున నేను కొండ వెంకటప్పయ్య 
పంతులుగారి యింటను, (శ్రీవల్లూరి సూర్యనారాయణరావుగారి యింటను 


"A 


స్థ 1. ప్ర.ప్రభా - పుట 32 ప్ర. ముద్రణ. 


బాల్యము - చదువుసంధ్యలు [15 


నివసించువాడను. ' వారికప్పుడు నాపై వాత్సల్యము. ఇరువురూ ప్రసిద్ధ 
న్యాయవాదులు.  ఉత్తమసంస్మారవాసితులు. [శ్రీసూర్యనారాయణరావుగారి 
(పీరణముననే మద్రాసు చేరితిని.”' 
ఉభయభాషల్లో, శతావధాని చెళ్ళపిళ్ళవారి శుశూషలో సముచిత 
పాండిత్యాన్ని గడించుకొని ప్రభాకర శాస్త్రిగారు జీవికకై మద్రాసు పయనమైనారు. 
శ్రీశాస్రిగారిది బాల్యంనుండి గతానుగతికంగా పోయే ప్రవృత్తి కాదు. 
మూఢవిశ్వాసాలంటే ఏవగింపు. జాతరలన్నా జంతుబలులన్నా విలవిలలాడి 
పోయేవారు. ఎక్కడ ఆర్తి కనబడ్డా అంతరంగం చుమ్మలు చుట్టుకుపోయేది. 
చిన్నతనంనుండి స్వతంత్ర ప్రవృత్తి. . . 
ప్రభాకరులు తమ గురువుల కిట్లు కైమోద్చినారు. 
వేంకట శాస్త్రి పండిత కవిప్రభు పాదములాశయించి స 
శృంకముగా గడించితిమి శక్ష్యను సారము సంస్కృతాంధ్ర కూ 
లంకష పాండితిని కవనలాఘవమున్‌ పటు శబ్దశాస్తమున్‌ 
జంకము మేము, మత్మవిత సర్వము తత్మరుణాత్తమే చుండీ! 


= 
cg 
Ces 
3 
| 
& 
sy 
లు 
లు 


18 


3. FROM VILLAGE TO TOWN 


3 

పల్లెనుంచి పట్నానికి 

రెండేళ్ళపాటు చెళ్ళపిళ్ళ శతావధానుల కడ సాహిత్యవిద్య, కవనలాఘవవ 
గడించుకొని 1906లో జీవికకై మద్రాసు చేరుకొన్నారు (ప్రభాకరులు. వకీ 
వల్లూరి సూర్యనారాయణరావు (1866-1937) గారి వోత్సాహంతో పా 
రెంటాల వెంకట సుబ్బారావు (1860-1918) గారి కొక పరిచయ లేఖన 
కూడా శాగస్తిగారికిచ్చారు. అప్పటికే శాస్త్రిగారి బావగారు కాజ శేషయ్యగారు వే 
రామేశం పంతులుగారి దగ్గర పని చేస్తుందేవారు. అందుచేత శాస్త్రిగారి 
మదరాసు పయనము క్రొత్తనిపించ లేదు. అప్పటికి శాస్త్రిగారి వయస్సు 


పదునెనిమిదిదేండ్లు. తృణమణి వివేచనము, సద్దురువరణము చదువుకొనే 
రోజుల్లోనే వీరి కబ్బిన గుణాలు. 











ఆనాడు మదరాసు, సాహితీ సంస్కృతులకు కేంద్రస్థానం. కందుకూరి, 
వేదము, కొక్కొండ వంటి పెద్ద పెద్ద పండితులకది నిలయము. “మదరాసు 
చేరగానే వెస్లీ మిషను హైస్కూలులో తెలుగు పండితుడనుగా కుదుర్శొంటిని” 
మదరాసులోని ప్రభుత్వ ఓరియంటల్‌ లైబరీకి వెళ్ళి విశాంతి సమయాలలో. 
అపూర్వగంథాలను చదువుతూ వైదుష్యమును పెంచుకొమ్మని వల్లూరి వారిచ్చిన 
సలహాను తు.చ. తప్పక పాటించినారు. సెలవు దొరికితే చాలు ఆ లైబరీకి 
పోవటమే! శాస్త్రిగారికి, తిమింగలానికి సముద్రప్రవేశం దొరకినట్లయింది. 
చిన్నతనంలో వీరేశలింగంగారి రచనలు చదవటంవల్ల, వారిలా 
భాషాసాహిత్యాల్లో అలుపులేని శ్రమ చేయాలనే ఒక దృఢనిశ్చయానికి శాస్త్రిగారు - 
వచ్చారు. అట్లా నాలుగేళ్ళు పండితపదవిలో ఉన్న తరువాత మదరాసు 
. ఉరియంటల్‌ లైబ్రరీలో కాపీయిస్తుగా. '22-8-1910న రు 20-195. 


గరా 
Cer 


19 






























=: 17 


"శించారు. ఆ యేడే ప్రభాకరశాస్త్రిగారు, ఘంటశాల వాస్తవ్యులు 
న్నాథంగారి కుమారై మహాలక్ష్మిని వివాహమాడినారు. 

బూరెల గంపలో పడ్డట్లు శాస్త్రిగారికి ఉద్యోగం ఓరియంటల్‌ 
గకటంతో, అసలే విద్యావ్యసని అయిన కారణాన నిర్విరామంగా 
చేయసాగినారు. నాలుగేళ్ళుగా అక్కడే ఉండటంవల్ల 
(గత (గంథాలు, లోకల్‌రికార్డులు గాలిస్తూ, అపూర్వాంశాలను 
అందు కొన్నిటిని మిత్రులకుత్తరాలద్వారా తెలియబరుస్తూండే వారు. 
ఇరివారు 'క్యాటలాగుల నిర్మాణంచేపట్టారు. శాస్త్రిగారికి పండితులుగా 
కల్పించి, ప్రభుత్వంవారు, ఆ పనిలో నియమించారు. 1939వ 
ఈం వరకూ శాస్త్రిగారు లైబరీ పండితులుగా వర్తించారు. 

పరిచయాలు: శాస్త్రిగారికి తొలుత ప్రసిద్ధన్యాయవాది వేపా 
ఎంతులుగారితో పరిచయమైంది. ఆయన విద్యారాశి. న్యాయ 
= కొక, గణిత - ఖగోళ - చరిత్రాది శాస్తాలలో అందె వేసిన చేయి. 
శాస్తీగారికి గంటల తరబడిగోష్టి, ఎన్నో (గ్రంథాలు చదవటానికి 
గణ వారే. తరువాత విఖ్యాత వైద్యులు పండిత డి. గోపాలాచార్యుల 
172-1920). ఆయన మంచి సాహితీ రసజ్ఞులు కూడా. వారిద్వారా 
౧ అనంతాచార్యులు (1843-1908) గారితో మైత్రి. ఆయన 
'5ళ జాతీయ కాంగ్రెసు (1891) అధ్యక్షులైనవారు. వారికి “ప్రింటింగు 
ఒకటుండేది. అందులో తెలుగు (గంథాలచ్చుపడుతూండేవి. దానకర్ణులు 
కామేశం (1846-1886) వీరికి ప్రియమిత్రులు. అనంతాచార్యులవారి 
ఎప్పుడూ కవి, పండితులతో కలకలలాడుతూందేది. నగరంలోని 
తుండలి అక్కడకు చేరి సాహిత్య గోష్టులు నెరపుతూండటం అలవాటు. 
ని రామకృష్ణయ్య (1866-1957) గారికి 'కవి బిరుదు ప్రసాదించింది 
“వార్యులవారే. ప్రభాకరులకు 'కవిచూడామణి” బిరుదిచ్చిందికూడా వారే. 
ఎమల్లినాథులు వేదము వేంకటరాయశాస్త్రి (1851-1929) తమ 
గాల్లో శాస్తిగారినెక్కడ పేర్కొన్నా 'కవిచూడామణి' బిరుద పూర్వకంగానే. 
గుదాన్ని వేటూరి వారెప్పుడూ ' పెట్టుకోలేదు. సహజంగా వారు వీటికి 















18 / వేటూరి ప్రభాకర 


అటు పిమ్మట చెన్నపట్టణంలో ప్రముఖులైన రెంటాల వేంకటసుబ్బారా 
డాక్టర్‌ ఆచంట లక్ష్మీపతి (1880-1966), కాశీనాథుని నాగేశ్వరరావు (186 
1938), టంగుటూరి ప్రకాశంపంతులు (1872-1957), అయ్యదే 
కాళేశ్వరరావు (1881-1962) గార్లతో పరిచయమేర్చడి క్రమంగా సాన్నిహిత 
పెరుగుతూ వచ్చింది. అట్లే తంజనగరము తేవప్పెరుమాళ్ళయ్య (1871-192 
గారితో మైత్రి. 


సహజంగా చొరవచేత, ఈ పెద్దల పరిచయాలవల్ల మదరాసులో ఏ స 
జరిగినా ప్రభాకరులు పాల్గొనటం, సందర్భోచితంగా కొన్ని పద్యాలు చదవటః 
ఆనవాయితీ అయింది. శొంఠి వెంకట రామమూర్తిగారు ఐ.సి.ఎస్‌. పరీక్షః 
లండన్‌ వెళ్ళినపుడాశీర్వదిస్తూ, కొన్ని పద్యాలు చదివారు. తర్వాత ఆయ 
మద్రాస్తు రాష్ట్రప్రభుత్వ ముఖ్య కార్యదర్శిగా, బొంబాయిరాష్ట్ర తాత్మాలి 
గవర్నరుగా పదవులలంకరించిన వ్యక్తి, 

ఉద్యోగరీత్యా కన్నడిగ, తమిళ విద్వాంసులతో పనిచేయటంతో ఆ 
భాషలలోనూ మంచి పాండిత్యం సంపాదించుకొన్నారు శాస్త్రిగారు. సజాతి 
భాషాపరిచయం, పదముల అర్ధవివేచనలో వారికెంతో ఉపకరించింది. 
నిష్భృష్టంగా అర్థనిర్ణయం చేసేవారు. సహజంగా శాగస్తిగారిది పరిశోధన దృష్టి. 

క్రమంగా వేదం వారితో సాన్నిహిత్యం వృద్ధయింది. తరచు ఇరువురూ 
ఎక్కడో ఒకచోట కలసి గోష్టి చేసుకొనేవారు. వేదం వారంటే శాస్త్రిగారి 
కాజీవితమూ ఎనలేని గౌరవమూ, భక్తి ఉండటం మేమెరుగుదుము. 


అట్లే గురజాడ అప్పారావుగారితో, వారి ద్వారా గిడుగు రామమూర్తి (1863- 
1940) గారితో ప్రసిద్ధ పరిశోధకులు కొమట్టాజు లక్ష్మణరావు, మల్లంపల్లి 
సోమశేఖర శర్మ (1891-1963) (ప్రభృతులతో స్నేహమేర్చడింది. వేలూరి 
శివరామశాస్త్రి (1891-1967) తాతా సుబ్బారాయశాస్త్రి మున్నగువారితో 
మిక్కిలి చనువు. వీరు మద్రాసు వస్తే శాస్తిగారింటనే బస, ఆతిథ్యమూ. ఇట్లా. 
దేశంలో (ప్రసిద్ధులైన పండితులతో, మేధావులతో, పెద్దలతో గాఢానుబంధంవల్ల 
శాస్త్రిగారి ఆలోచనా పరిధి, అవగాహన విస్తరించి పరిణతికి దోహదమయింది. 


శాస్రిగారు తాత్కాలిక ప్రాతిపదికపై మదరాసు రాజధానీ కళాశాలలో 
(1931-39) నడుమ పండితులుగా పలుమార్లు పనిచేశారు. అక్కిరాజు 










నూకాన్తవిద్యాశేఖరులు (1889-1942) సెలవుమీద వెళ్ళినప్పుడల్లా (ప్రభుత్వం 
ఖాకరశాగస్తిగారిని నియమించేది. ఆ పదవికి కాళీ యేర్పడినప్పుడు వీరిని 
'యమించకపోవటము చిత్రంగా కనిపిస్తుంది. 

(ప్రభాకరశాస్త్రిగారు ముప్పదేండ్లపాటు మద్రాసు ఓరియంటల్‌ లైబరీ 
ఎధానపండితులుగా వర్తించారు. భాషా సాహిత్యరంగాల్లో వారి బహుముఖ 
కృషికి కేంద్రస్థానము మదరాసే. ఈ కాలంలో శాస్త్రిగారి సాహిత్యయాత్ర ఎట్లా 
సాగిందో పరికిద్దాం. 


22 


4. IN SEARCH OF ANCIENT PALM LEAF MANUSCRIPTS 


జీ 
ప్రాచీన తాళపత్రగ్రంథాన్వేషణ 
మదరాసు ప్రభుత్వ ఓరియంటల్‌ లైబరీలో పండిత పదవిలో కుదురుకొన్న 
కొన్నాళ్ళకే, ప్రభుత్వం ప్రాచీన తాళపత్ర గంథసేకరణకై శాస్త్రిగారిని, మానవల్లి 
రామకృష్ణకవిగారిని ఎన్నిక చేసింది. ఇర్వురు జంటగా కొన్ని (ప్రాంతాలు 
సంచరించారు. కోస్తా జిల్లాలన్నీ శాస్రిగారొక్మరే పర్యటించారు. అంతకు ముందు 


కల్నర్‌ కాలిన్‌ మెకంజీ, సి.పి. (బ్రౌను, ప్రభుత్వాధికారులు, కొన్ని 


తాళషత్రప్రతులు, కవితలు, కైఫీయతులు సేకరించారు. ఆ తర్వాత 


(గంథ సేకరణకు - వాటి పరిశోధనకు (శీకారం చుట్టి ఆహ్వానం పలికినవారు. 


రామకృష్ణకవి, ప్రభాకరులే. పై ఇర్వురి గురించి 48.1911 నాటి కృష్ణాపత్రికకు 
లేఖతో ఆరంభమైంది శాస్త్రిగారి పరిశోధన. 


పభాకరశాస్తిగారు చాలా స్వలు వేతనంతో ఏ అధికారసౌకర్వాలూ లేకుండ, 
[6 © సల్పు స్ట 


ఎన్నో కష్టనష్టాల కూర్చి, పడరాని యాతనలు పడి (గామైకరాత్రంగా, కేవల. 


వాజ్మయానురక్తితో దేశాటనం చేసి ప్రాచీనగ్రంథాలెన్నో సేకరించారు. ఆనాడాపని 
అంతటి దీక్షతో జరగకపోతే, విలువైన వాజ్మయరాశి ఈపాటికి ఖిలమైపోయేది. 


సాహిత్యనిర్మాతగా శాస్త్రిగారు నో కృషిలో ఇది మెట్టు వాటా. దేశాటనంవల్లా, | 


పండితగోష్టుల వల్లా - సహజంగా (పజ్ఞాచక్షువు కావటంవల్లా (గ్రామీణ 
జనజీవితంలోనికి చొచ్చుకొని వెళ్ళినప్పుడు, ప్రాచీన (గ్రంథాల పలుకుబడి, 
ప్రజలపై ఎలా చెల్లుబడి అవుతున్నదో ప్రత్యక్షంగా పరిశీలించే 
అవకాశమేర్చడింది. “(సుమారు) ఇరువది యేండ్ల క్రిందట ప్రాచీన (గ్రంథ 
సంపాదనకై, తెలుగు దేశము ఊరూర “టూరు చేయుచు చాలకాలము విద్వద్లోష్టి 
జరపినవాడను గనుక ప్రాచీన (గంథార్థముల పలుకుబడి పల్లెటూళ్ళలో ఎంత 





23 





























కక (గంథాన్వేషణ / 


అగుచున్నదో నేను ఎజుగగల్లినాను”. * పల్లెల్లో అటకలపై బూజుపట్టి 
కు భుక్తిపెట్టుచున్న తాళపత్ర ప్రతులనెన్నింటినో సేకరించి 
నారు శాస్త్రిగారు. 

౧లో గోదావరీ మండలయాత్ర. 1916లో కృష్ణాజిల్లాలో దీవి 
తోదార్యులుగారిని సహాయకులుగా గైకొని సంచారం. ఆ సంవత్సరమే 
శ్యాలశం మేరకు తంజావూరు శరభోజీ సరస్వతీమహల్‌ లైబరీలో (గ్రంథాల 
, వివరాలు తేల్చటానికై పదినెలలపాటు తంజావూరులో పనిచేశారు. 
అంతకు ముందే (1914) పరిశోధన పిపాసతో తామై తంజావూరు చేరి 
విశేషాలు గుర్తించుకొని “తంజావూరు ఆంధ్రరాజుల చరిత్రను 
ంచారు. దక్షిణాంధ్ర వాజ్మయ సౌధానికి తలుపులు తెరిచింది మొదట 
ఎ వారే. పిమ్మట 1917లో నెల్లూరు జిల్లాలో సంచారం. సహాయకులు 
సిచ్చయ్యశాస్ర్రిగారు. 1918లో కళింగదేశంలో [గంథసేకరణ. కృష్ణాపత్రిక 
1. 1917)లో “అముద్రిత (గంథరత్నము'లనే వ్యాసంలో వారే “ఈ అనుపలబ్ద్ధ 
(గంథములను గూర్చి పుస్తకముగా ప్రకటించదగినంత విషయము 
గు. ఆలించు వారే అంతగా కానరారు. త్వరపడి తాటియాకు కట్టలను, 
నైటీకి నిలిచియున్నంతవరకైన, _బరిశీలింప _బూనుదురేని కొన్నియెన 
థరత్నములు వెలువడక పోవు అన్నారు. తర్వాత ఒక ఉదంతాన్ని నమోదు 
శారు.”? 1919లో (గంథ పరిశీలనకు మోదుకూరు (గుంటూరు జిల్లాన 
=౧గితిని. సంపన్నులగు భట్రాజుగారి యింట (గంథములన్నియు జెడిపోగా 
"అవైచిరట! ఆ పాజవైచిన వానిలో గానవచ్చిన వానిలో నీక్రింది పద్యరత్న 
ప .. తునిగిపోయిన యీ పద్యముల యాకులను జూచి నేను మిక్కిలి దుః 
శించితిని.” ఇదీ శాస్తిగారి ఆవేదన!! ఆ జిల్లాలో వారు సంచారం చేస్తున్నప్పుడు 
ఎడీన అవస్థను చెప్పే చాటువును చిత్తగించండి. 

దూరమునుండి యెండబడి దూపిలి, యింటికి నేగుదెంచు చొ 

ప్పారసి కూర్మిపేర్మి వినయంబు భయంబు దొలంకు చూడి నిం 

డారిన మోము తోడ నెదు రయ్యెడి తొయ్యలి డించి, దేశసం 

చారము సేంత రోంత పరిచారకులూ! ధనమా! వృథా! వృథా! 


1. తెలుగు మెబుగులు - పుట 31 
2. 1927 సెప్టెంబరు “సుభాష్‌ మాసపత్రిక - పుట 108 


24 


22 / వేటూరి ప్రభాకర 


ప్రభాకరులు ప్రాచీన గ్రంథసముద్ధరణకై తెలుగు జాతిని హెచ్చరించటంతో 
తృప్తిపడక, సాహిత్యపు విలువలు తెలిసిన వారు, జాతికేది మేలో ఎరిగినవారూ 
కావటంవల్ల, కొన్ని అమూల్యగ్రంథాలు (ప్రకటిస్తూ వచ్చారు. ' (1) చాటుపద్య 
మణిమంజరి (1913) (2) (ప్రబంధ రత్నావళి (1918) (3) చా॥ప॥ 


మణిమంజరి ద్వి.భాగము (1922) (4) బసవోదాహరణము (1928) 


(5) నీతిద్విష్టష్టికా (సంస్కృతం 1928) (6) సుగ్రీవవిజయము (19339) 
(7) శ్రీ వెంకటేశ్వర వచనములు (1945) (8) తాళ్ళపాక వారి సంకీర్తనలు 


(45 భాగాలు 1949) (9) ఆంధ్రకామందకము (1950) మొదలగునవెన్నో . 


(ప్రకటించటమేకాదు, ముక్త్యాల రాజా వారిచే తెనాలి రామలింగని ఉద్భటారాధ్య 


చరిత్రము (1986) దగ్గుబల్లి దుగ్గన “నాసికేతూపాఖ్యానము' ప్రచురింపింప 


జేయించారు.  “శివతత్త్వసారము'ను (ప్రచురింప వలసిందని ఆంధ్రసాహిత్య 
పరిషత్తును పేరేపించినారు. వారు ప్రాచీన (గంథ(ప్రకటనకు పడ్డ తపన యిట్టిది. 
స్వీయ రచనల ప్రకటనకంటె ఎక్కువ శద్ధ, అనురక్తి ప్రాచీన గ్రంథప్రకటనకై 
పడ్డారు. అందువల్లనే ఏమో 'తాళషత్రగంథము' లన్న వ్యాసంలో “మాపుట్టుకకు 
: ప్రాచీన (గంథసముద్ధరణము ఒక పరమార్ధమా యని మాకు తోచుచున్నది.” అని 
వాసికొన్నారు. 1 

ఇట్లు తెనుగునాట ఊరూరా వాడవాడా కొన్నేళ్ళు తిరిగి, మదరాసు 
చేరుకొన్నారు, ప్రాచ్యలిఖిత పుస్తకశాల తరఫున తాము సంపాదించి తెచ్చిన 
తాళపత్ర (గ్రంథాలకు ముప్పదేండ్లు (శ్రమించి పందొమ్మిది సంపుటాలుగా 
(గంథవివరణికలు (Descriptive Catalogues) కూర్చినారు. సమగప్రణాళిక 
రూపొందించు కొన్నారు. అందులో [పతి వివరాలు, దొరికిన తీరు, సేకరణ 
కాలము, కృతిపై లఘువిమర్శ, మూలప్రతా లేక దానికి పుత్రికా, లేఖకుని పేరు 
మున్నగు వివరాలు పొందుపరచారు. ఎడనెడ కవితాశైలి, ఎన్ని అధ్యాయాలు, 


వంశవృక్షాలు ఇట్లా నడిచింది రచన. ఈ 'క్యాటలాగులవల్ల ఆంధ్రకవిచర్మిత్ర 


ద్వారానికి వాకిళ్ళు తెరచినట్లయింది. కొందరు వీటిని చూచి (గంథ|ప్రచురణకు 
పూనుకొన్నారు. సాహిత్య విమర్శకూడ జతపడుటచే (గ్రంథ వివరణికకు గౌరవం 
పెరిగింది. కవిచరిత్ర నిర్మాణానికి, వాజ్మయ చరిత్రకు భిన్నసాహిత్య (ప్రక్రియల 
అవగాహనకు అవకాశ మేర్చడింది, పరిశోధకులకు 'గని” దొరకినట్లయింది. 
శాస్త్రిగారి సారస్వత భానూదయంలో తొలికిరణం గ్రంథవివరణికల నిర్మాణం. 


1. 1950 సెప్టెంబరు 'భారతి', 





25 


5. YOGA PRAVESHAM 


యోగ ప్రవేశం 

(పభాకరుల జీవితదృక్పథాన్ని సాహిత్యతత్త్వమును తెలసుకోవాలంటే 4 
పునాదులు గుర్తించాలి. ఆయన జీవితవాహిని రెండు పాయలుగా (ప్రహించి, 
ఒకటి సారస్వతము. రెండవది యోగసాధన. రెండింటిలోను ఎత్తులకెదిగ 
ఈ రెండూ విడదీయరానంతగా పెనవేసుకుపోయాయి. అయితే ముప్పదే! 















తర్వాతే తొలిసారి లోకానికి తెలిసింది. అంతవరకూ వారు దానినంత గూఢం। 
ఉంచారు. అనుయాయులు మాత్రమే యెరుగుదురు. చిన్నప్పుడు (1902-. 
సోమనాథ శాస్తులవారి దగ్గర పతంజలి యోగసూత్రాలధ్యయనం చేసినప్పు( 
అవి లోలోతులకు చొచ్చుకొని పోయినాయి. అదే, లోవెలుగుల అన్వేషణకః 
బీజప్రాయమైంది. 


మదరాసులో ప్రభాకరులు పనిచేస్తుండగా (1912-16) నడుమ తరచు 
తీవవ్యాధులకు గురియయి శరీరస్వాస్థ్యం కోల్పోయారు. సంవత్సరాలతరబడి 
నిద్రలేదు. ఆకలి లేదు. నిరంతరాందోళన. ఎన్నివైద్యాలు చేయించినా కుదుట 
పడలేదు. నిరాశా నిస్పృహలు అలముకొన్నాయి. ఒక దుర్బల క్షణంలో 
ఆత్మహత్యా-సంకల్పం కూడా కలగకపోలేదు. ఏ హరిద్వారానికో పోయి గంగలో 
తనువు విడుద్దామా అనుకొని ఒకరోజు మదరాసులోని ఇంటినుండి బయలుదేరి, 
రైలుస్టేషనుకు ఒంటరిగా అకృరుసాహెబు వీధిలోంచి నడచి వెడుతుండగా, 
అబ్బూరి జగన్నాధరావుగారనే మిత్రులెదురుపడి చేయి పట్టుకొని “మీరు 
(పభాకరశాస్తిగారేనా? ఇట్లుంటిరేమి” అని ప్రశ్నించి ఇంటిలోనికి కొనిపోయిరి. 
శూన్యహృదయంతో తమ మనోవ్యధను వెల్లడించారు. అప్పుడు జగన్నాథరావు 


26 





















/ 25 


బావగారు చేరిన యోగగోష్టిలో చేరితే మీ ఆరోగ్యం బాగుపడుతుంది. 
మీరందులో చేరకూడదు?” అన్నారు. అదే ప్రభాకరుల జీవితంలో 
సక మలుపు. అదే, తర్వాత సర్వాభ్యుదయాలకు ఏడుగడ అయింది. 


గ్వాథరావుగారి బావగారు పోతరాజు నరసింహంగారు. ఎం.ఏ. 
ఎలు, మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో ఫిలాసఫీ ప్రొఫెసరు. ఆయన 
"సి.వి.వి. అను మహాపురుషులు స్థాపించిన యోగగోష్టిలో అప్పటికే చేరి 
చేస్తున్న పుణ్యశ్లోకులు. శాగ్తిగారందులో చేరటానికి సమ్మతింపగా 
గారికి జాబు వ్రాసి యిచ్చారు. దానితో హరిద్వారానికుద్దేశించిన 
ణం, కుంభకోణంవైపు మళ్ళింది. ఆ పయాణంలోనే, శాస్తిగారిలో 
సూ లేని ఉత్సాహపు కెరటాలు ఉరకలు వేయసాగినాయి. ఆ మహాయోగి 
కీరకోసం మనస్సు ఎప్పుడెప్పుడని ఎదురు చూడనారంభించింది. 


"లావుగాక సన్నముగాక, పొట్టిగాక మరీ పొడుగుగాక నిమ్మపంటి చాయతో 
గొ'దయకాంతులు కడల్మొల్పుచున్న శ్రీవారిని (మాస్టరు సి.వి.వి. 
గపుంగవులను) చూడగానే నా యొడలు పుల్మరించెను. కేలుదోయి మోడ్చి 
ఎన్ఫరించి జాబు నర్పించుకొంటిని”. (ప్రజ్ఞాప్రభా పుట 102) వారు దానిని 
ఎని, నవ్వి విశ్రాంతి తీసికొనుమని చెప్పారు. ప్రభాకరులు నెమ్మది మీద తమ 
ఆనారోగ్యాన్ని గురించి నివేదించుకొన్నారు. 'ఇక నీ ఆరోగ్య రక్షణ భారము నేను 
"హొంచితిని. వెబవక నలుగురితో పాటుగా మామూలు భోజనము 
"యవచ్చును. దానివల్ల నీకేమీ చెరుపు రాదు” అన్నారా మహాయోగులు. 

(శీవారి దర్శనమాత్రం చేతనే శాస్రిగారిలో ఒక గొప్ప ప్రజ్ఞ ప్రవేశించి, 
ఊపివేయుచున్నట్లు _ గోచరించింది. ఒక అపూర్వానుభూతి ఎసరెగ 
నారంభించింది. దేహంలో మహాసంచలనం కలిగి తోడనే అవశులైనారు. వారి 
సన్నిధిలో నుండగనే, చిన్నప్పుడు బండినుండి పడి, సడలిన రెక్కలగూడు, ఈ 
ముహాసంచలనంలో యథాస్థానంలో కుదురుకొన్నది. యోగగోష్టిలో తరిస నాడ 
పూర్తిగా నయమైనది. ప్రభాకరశాస్త్రిగారు మాష్టరుగారి “భృక్తరహిత 
తారకయోగములో 22-6-1916లో ప్రవేశించారు. 

ఆ రోజుల్లో శ్రీవారి దగ్గర శిష్యులుగా చేరేవారికి “టెస్టు! తీసే వింతపద్ధతి 
ఉండేది. ఆ పనికి రాధాకృష్ణపిళ్ళ, మహాదేవయ్యలను శ్రీవారు వినియోగించారు. 


27 











26 / వేటూరి (ప్రభాకర శా! 


“ఆ విచిత్ర విషయ మెట్టిదో యానాడే నేను తెలిసి కొంటిని. రాధాకృష్ణపిళ్ళగార 
గురుదేవులకు నమస్కరించి కనులు మూసికొని యొక నిమిషమాగి ఇంగ్రీషుత్‌ 
(గ్రంథము పఠించుచున్నట్లేదో చెప్పసాగిరి. మహాదేవయ్యగారు దానిని వడివడిగా 
వ్రాయసాగిరి... పిళ్ళగారు కనులు మూసికొన్నప్పుడు ఆంతరదృష్టికి కనుపడినవి 
ఆంతరశ్రుతికి వినబడినవి చెప్పదొడగిరి. అప్పుడు నా శరీరాంతర్భాగమున గల 
స్వాస్థ్యములు, నా మనోభావములు, నా యనారోగ్యకారణములు, తన్నివారణ్‌ 
పాయములు, అప్పటికి జరగిన పూర్వజన్మములు మొదలగునవి కలవు, 
అదియెల్ల ముగిసిన పిదప శీవారి చెంతకు గొనిపోయి వినిపించిరి. వారి 
సమ్మతిమీద దానిని “రికార్డు” చేసిరి”. 

ఆ నాటినుండి, శాస్త్రిగారు తనువు చాలించేదాకా నియమపూర్వక దీక్షతో 
యోగసాధన చేస్తూ వచ్చారు. వారి యోగచికిత్స, ఆర్తసేవలు రాబోవు 
(పకరణాలలో వివరింపబడతాయి. అంతటి మహత్తరయోగాన్ని ప్రసాదించిన 
పురుషోత్తముని చరిత్రకూడా సంగ్రహముగా తెలిసికోవటం అవసరం, 





ల త! 
1. ప్ర.ప్రభా. పుట 72 మూడవ ముద్రణ. టే,టకాపీ 'వేటూరివారి సారస్వత పరివస్య'లో 
చూడనగును. 


6. MAHAPURUSHULU MASTER C.V.V. 


6 
మహాపురుషులు మాష్టరు సి.వి.వి. 

ఈనాటి తమిళనాడులోని కుంభకోణంలో శీ కంచుపాటి వేంకాస్వామి 
రావుగారు 4-8-1866లో (క్రావణపూర్ణిమనాడు ధనిష్టా నక్షత్రంలో జన్మించారు. 
ఎప్పుడో కృష్ణదేవరాయల కాలంలో (1506-30) దక్షిణదేశానికి తంజావూరు 
రాజ్యరక్షణార్థము వెళ్ళిన తెలుగు నియోగిబ్రాహ్మణ కుటుంబాల్లో వీరీదొకటి, 
అంతకు పూర్వం వీరిది పశ్చిమ గోదావరి జిల్లాలోని 'కంచుమరర్రు” (గామమని 
అంటారు. కావేరీతీరంలో కుంభకోణమందున్న భగవద్దట్టమున ఈ కుటుంబం 
బారికెన్నో యిండ్లుండేవి. వీరు మేనత్తకు దత్తుపోయినారు. ఆ రోజుల్లో వీరికి 
నాలుగైదు లక్షల కిమ్మత్తు ఆస్తి ఉండేది. వీరు శీరంగంలోనూ కుంభకోణంలోనూ 
చదువుకొన్నారు. వస్తుతః మహాభోగులు. 

రాజకుమారులతో, (క్రీమంతులతో యౌవనంలో స్నేహముండేది. అప్పుడే 
కుంభకోణం మునిసిపాలిటీకి కొంతకాలం అధ్యక్షులు. ఒకమారు “దర్భాంగా” 
మహారాజు కుంభకోణానికి వస్తే ఎంతో గౌరవాదరాలతో 64 పిండివంటలతో 
రాజలాంఛనాలతో ఆతిథ్య మొసగినారు. కొంతకాలం రైల్వే కంట్రాక్టరుగా 
ఉన్నారు. ఆ సమయంలోనే ఎంతో ధనం నష్టపోవటం జరిగింది. ఏ పెద్ద 
అధికారి వచ్చినా వీరిదే ఆతిథ్యము. 








(శీవేంకాస్వామిరావుగారు తమ పన్నెండవ యేట రుక్మిణమ్మగారిని వివాహ 
మాడినారు. ఆమె ముగ్గురు పుత్రులను, ముగ్గురు కుమార్తెలను కని 1904లో 
గతించారు. ఆ తర్వాత రెండేండ్లకు మద్రాసు వాస్తవ్యులు మద్దూరి అప్పయ్య 
పంతులుగారి కుమార్తె 'వెంకమ్మ'గారిని పెండ్లాడారు. ఈ పెళ్ళి తిరుపతిలో 
జరిగింది. అయితే, అంతరంగం తొలినుండి ఆధ్యాత్మికతవైపు మొగ్గి ఉండేది. 
తత్సంబంధ వాజ్మయం విరివిగా చదివేవారు. కొంతకాలం - దివ్యజ్ఞాన 


29 













28 / వేటూరి ప్రభాకర శో 


సమాజంలో “ఇన్నర్‌ సర్కిల్‌ సభ్యులై దైవచింతనలో గడపినారు. అంతరుద్చోధ 
ప్రధానంగా కాక, కేవలం |గంథసంచయం ప్రమాణంగా తీసుకోవటమనే పద్ద 
నచ్చక, దానినుండి విడివడినారు. 

ఇట్లుండగా 'హేలీస్‌' అనే తోకచుక్క ఒకటి కనపడింది. “అది ఇం! 
కొన్నాళ్ళకు స్ఫూలదృష్టికి గోచరించుననగా... ఆ ధూమకేతువును దక్షి॥ 
హిందూదేశమున (పజాసామాన్యమున తొలుత గుర్తించిన వాడను నేనగుటలో 
మహత్తర విశేషమేదో ఉండబోలునని నేనిటీవల విశ్వసించుచున్నాను.” ఇవి 
(పభాకరుల వాక్యాలు. దానితోకనుండి కాంతి పుంజ మొకటి దూసుకొనివచ్చి 
సి.వి.వి. గారున్న గదిలో ప్రవేశింపగా, ఆ ప్రదేశమంతా విద్యున్మయమైంది. 
(బ్రహ్మాండమైన ధ్వని కూడా వినబడింది. అది ఫ్యాక్టరీ హోరనుకొన్నారు 
పురప్రజలు. ఆ వెలుగురేఖ వేంకాసామిరావుగారిలో ప్రవేశించింది. వెన్వెంటనే 
వారికి బ్రహ్మజిజ్ఞాస మొదలయింది. తమను తాము తెలిసికొని సమాధిస్థితిలోనికి 
జారిపోయినారు. ఆయనయే మాష్టరు సి.వి.వి. ఆయినారు. వారు స్థాపించిన 
'భృక్తరహిత తారకరాజ' యోగమునకు మూలమంత్రము ఆ మూడక్షరాలే. అవి. 
(శీవారి నామాక్షరాలు మాత్రమే కాదు, అంతర్వీక్షణంలో కానవచ్చిన 
బీజాక్షరసంపుటి కూడా. 

(శీవారిని గూర్చి ధ్రువనాడి ఇట్లా చెబుతున్నది. “ఆత్మజ్ఞాన పరాయణోతి 
నిపుణో, బౌద్ధప్రధానోగుణీ / బ్రహ్మలోకాది వృత్తాంతం వేత్తి యోగ (పభావతః 
(ఆత్మజ్ఞాన పరాయణులు, అతినిపుణులు, బుద్ది పధానగుణులు, [బహ్మలోకాదుల 
వృత్తాంతము యోగప్రభావంచేత తెలుసుకోగలవారు). 

మానవుని దైవత్వస్థితికి గొనిపోవుటకు, పరబ్రహ్మాంశమును భూమిపైకి 
తెచ్చుటకు జన్మించిన మహానుభావులు. 'బహ్మంశోయం మహాత్మా... సాక్షాత్‌ 
బ్రహ్మప్రభావః అనికూడా నాడీగంథం పలుకుతోంది శ్రీవారిని గూర్చి. 
తననాశయించిన వారిని, తనంత వారిగా చేస్తానని ప్రతిజ్ఞ చేసిన 
యోగివరేణ్యులు. 


1. ప్రజ్ఞాప్రభాకరము - పు 27, 3వ ముద్రణ. 


క్రోస్తురుషులు మాష్టారు సి.వి.వి. / 29 

















బహిర్ముఖంగా సాగుతున్న బహుత్వాన్ని సాగనిస్తూనే, అంతర్ముఖంగా తిరిగి; 
అదులో ఏకత్వాన్ని గుర్తించి వర్తించటం ఈ యోగసాధనకొక ఫలితం. 
షృత్యువును ధిక్కరించే సామర్ధ్యంతోపాటు అందరకూ అమరత్వసిద్ధి కలగాలనీ, 
అదికూడా ఇచ్చటనే ఈశరీరంలోనే మానవాళి పొందాలనీ కాంక్షించి 
యోగసాధన చేసినారు. ఇందులోక (శ్రేయమే లక్ష్యముగాని, వ్యక్తిగత మోక్షప్రాప్తి 
బక్ష్యము కాదు. విశ్వసృష్టిలో నెలకొన్న లోటుపాట్లను సవరించటం కూడా 
కయోగఫలితాలలో ఒకటి. 
1910 మే నెల 29వ తేదీ రాత్రి 8.30 నిమిషములకు మాష్టరు సి.వి.వి.లో 
శక్తిపాతము జరిగినది. అప్పుడే దగ్గరున్న ఏడుగురితో కలసి యోగసాధన 
కంకురార్చణ గావించారు. క్రమంగా 752 మందికి (616 గురు పురుషులు, 
136 మంది స్రీలు) వారి జీవితకాలంలో ఉపదేశ మిచ్చారు. శ్రీవారే పరోక్షంగా 
మరి 248 మందిని అనుగ్రహించారు. అందుచేతనే 'సహస్రప్రియశిష్యాయ, సాక్షి 
పూరుషవేషిణే అని వీరిని శిష్యులు కొనియాడినారు. పన్నెండు సంవత్సరాలపాటు 
అసిధారా వ్రతంగా స్వగృహంలో యోగసాధన నెరపి 12-5-1922న 
పరమప్రాప్తి పడసినారు. 
శ్రీవారు యోగిపుంగవులేకాక కర్ణాటక సంగీత పియులు. స్వయము వీణ, 
ఫిడేలు 'మున్నగు వాద్యాలను [శ్రావ్యంగా వినిపించేవారు. తెలుగు, తమిళ, 
ఆంగ్లభాషల్లో మంచి పాండిత్యము గడించిన ప్రతిభా సముద్రులు. 
అంతరుద్చోధమే వారు నెరపిన యోగసాధన కంతకును కీలకము. బ్రహ్మప్రభావ 
సంపన్నులగుటచేత అనేక అపూర్వాద్భుత శక్తులు వీరికి వశమయ్యాయి. వాటి 
ప్రభావంవల్ల ఎందరి ఆధివ్యాధులనో సంకల్పమాత్రంచేత పారద్రోలినారు. కొన్ని 
అద్భుత్తాలు చూపించారు. అవే యోగం కాదు కదా! వాటికి ప్రదర్శన, 
ప్రచారాలను నిషేధించారు. యోగసాధన దీక్షతో చేయటమే వారి లక్ష్యము. 
(శీవారివల్ల ఆరోగ్యలబ్ది పొందినవారిలో వేటూరి వారొకరు. 


ఉభయ సంధ్యలందు సరిగా 6 గంటలకు శ్రీవారి నామాక్షరములు 
స్మరించుకొని మౌనంగా యోగానుష్టానం చేస్తారు సాధకులు. ఆ సాధనవల్ల 
శీవారి వలెనే వ్యాధినివారక శక్తులు సంపాదించినవారు నేడునూ ఉన్నారు 
నియతి తప్పక యోగసాధన చేస్తున్న వారిప్పుడు ఒక్క భారతదేశంలోనే 














80 / వేటూరి ప్రభాకర 


బెల్జియం, ఫ్రాన్సు, ఇటలీ, ఇంగ్లండు, అమెరికా, స్విట్టర్లాండు మున్నగు ప్రపం? 
దేశాలలో లక్షల కొలది ఉన్నారు. అద్భుతానుభూతులను పొందుతున్నారు 
మాష్టరు సి.వి.వి. శిష్యులలో ప్రముఖంగా చెప్పుకోదగిన వారిలో వెలగపూ 
సుబ్బారావు (బాపట్ల), మైనంపాటి నరసింహం పంతులు (ఒంగోలు), డా, 
టంగుటూరి జానకీరామ్‌ (మద్రాసు), ప్రొఫెసరు పోతరాజు నరసింహం 
పంతులు (మద్రాసు), రాచకొండ నారాయణ మూర్తి (విశాఖపట్టణము), స 
రామేశంపంతులు (మద్రాసు), ప్రత్తిపాటి శోభనొచలం (విజయవాడ) 
మున్నగువారు తెలుగు ప్రాంతానికి చెందినవారు. 


32 


7. POETICAL WORKS 


7 
కవితలు 


'కవనార్థ మ్ముదయించితిన్‌ సుకవితా కార్యంబె నావృత్తి, యీభవ మద్దాన 
రింతు” అని చాటుకొన్న శతావధాని చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రిగారి శుశ్రూష 
సీ ఉభయభాషలందు (పవీణులై, కవితా రహస్యా లాకళించుకొన్నారు. 
గృపిళ్ళవారికడ పుస్తకం పట్టిన వారంతా - పింగళి, విశ్వనాథ, 
ధవ పెద్ది, వేలూరి - కవితాక్షేత్రం దున్ని బంగారుపంటలు పండించిన 
వారే. అందుచేతనే వెంకటశాస్తిగారు 'అద్యతనాంధ్ర కవిప్రపంచ నిర్మాతలు”. 
కవీతా చాతురి గడించుకొన్న ప్రభాకరులు “'మత్మవిత సర్వము 
తత్మరుణాత్తమే” అని సప్రశయంగా విన్నవించుకొన్నారు. 










పదునాలుగేండ్ల చిరుతప్రాయంలో ఎడ్వర్లు పట్టాభి షక సందర్భంగా 
(1902) కొన్ని శ్లోకాలు చెప్పి గురువులు సోమనాథశాస్త్రి మెప్పుగొన్నారు. 
ఇది వారి తొలి రచన. నేడిది అలభ్యము. ఆనాటినుండి కవితారచన 
నీబదేండ్లపాటు తడి ఆరకుండా కలంనుండి చిందుతూనే ఉంది. 
ఫావజిహ్వాద్రవ మెప్పుడూ ఇగురబారలేదు. తెలుగుబాస సోయగాలు చిందే 
కవితాఖండములు వెలువడుతూనే ఉన్నాయి. అవే 'కవిచూడామణి'గా పేరు 
గీర్తులు తెచ్చిపెట్టినాయి. 1904-7 నడుమ సహాధ్యాయుడు పిసుపాటి 
నేంకటరామశాస్తిగారితో కలసి “శంకరి శతకం కూర్చినారు. అభ్యుదయ 
ఖావాలకిది పెన్నిధి.” శతావధానిగా వాసికెక్కినారు. వేలూరి శివరామ 


1. తిరుపతి కవులు సాహిత్య సమీక్ష - పుట 486 
2. అముద్రితము. ఆచార్యవేటూరి ఆనందమూర్తిగారికడనున్నది. శోధించి వెలికి 
తీసినదికూడ వారే. 


33 






















32 / వేటూరి ప్రభాకర శాస్త్రి 


శాస్రిగారితో కలసి జంటగా శతావధానాలు చేశారు. అది అవధానాల 
యుగం. ప్రభాకరులకు కవిత సహజసిద్ధంగా అబ్బింది. 
మదరాసు. చేరిన పిమ్మట, పార్థసారథి స్వామిస్తుతిగా, తమ 
మనోభావాలను వెల్లడించినట్లు వారి స్వీయచరిత్ర చెబుతున్నది. 1907లో 
శ్రీమాన్‌ పనప్పాకం అనంతాచార్యుల వారు తెనిగించిన ఒథెల్లో” నాటకానికి 
కొన్ని పద్యాలు సంధానించారు. చెన్నపురికి చేరిన తొలిరోజుల్లో శాస్త్రిగారికి 
వీరొక పెద్ద ప్రాపు. మదరాసులో జరిగే సభల్లో తమ కవితలు 
వినిపిస్తూండేవారు. 
ఇరువది రెండవయేట ప్రభాకరులు చెప్పిన కవితకు మచ్చుతున- 
ఆంధ్రభారతి (1911 జనవరి) లో అచ్చుపడిన బుతువర్ణన. గురజాడవా[ 
'అవణరాజు కలి ఇందులోనే తొలిసారి అచ్చుపడింది. పూర్వకవుల బింకః 0) 
ఫాంకము తొణికిస  లాడునట్లు సరసపద సంయోజనంతి 
సమాసబంధురంగా నడపించిన శాస్రిగారి వసంత వర్ణనను గమసించండి. 
మలయ సమీర సౌరభ సమంచితముల్‌ - సుఖభుక్త మత్త సం 
కుల కల కాకలీ కలిత కూజిత కోకిల మంజు గానముల్‌ 
దళిత మనోజ్ఞకుట్మల వితాన లతా నయన ప్రమోదనో 
జలములు, నవ్యవార్శిక వసంత దినమ్ములు మిమ్ముందన్సుతన్‌ 
క్రవిగా శతావధానిగా వాసికెక్కిన వేటూరివారి కవితావాహి 
మూడుపాయలై ప్రవహించింది. అవి 1. ఖండకావ్యములు 2. అనిటి 
రచనలు 3. అనువాదాలు అనుకోవచ్చు. 
ఈ శతాబ్ది తొలితరం కవులలో లఘుకావ్యరచనలో (పసిద్దు 
కొద్దిమంది కనబడతారు. గురజాడ 'పూర్ణమ్మ', కట్టమంచి రామలింగా 
ముసలమ్మ మరణము, అబ్బూరివారి మల్లికాంబ (1914), వేటూరి 
మూన్నాళ్ళముచ్చట (1922) అందులో కొన్ని. 
“మూన్నాళ్ళముచ్చటి: ఒక నిబద్ధ ఖందకావ్యము, అయితే 
రచయిత లెవ్వరూ తమ. రచనలను ఖండకావ్యాలు గా 'పేర్మొనల 
భావకవితాయుగం వచ్చిన తర్వాతనే థాని పరివ్యాష్తి, 


ర 


34 


కవితలు / 33 


ఖ్‌ 


శాస్త్రిగారు “ఈనాటివి యీనాటివి కథలు కల్పించి చిన్నచిన్న కృతులు 
రచింప నాకుకోరిక కలదు అని ముందుమాటలో చెప్పుకొన్నారు. అవి 
తాము కన్నవీ, మిత్రులవల్ల విన్నవే కాని కేవల కల్పనాకథలు మాత్రం కావు. 
సన్నివేశ చారుతకై ఎటనేని ఒండురెండు కల్పనలు చేర్చియుండవచ్చును. 
తెలుగు పలుకుబడికి, నుడికారానికి నెలవయిన కమ్మని కవితలివి. కలకండ 
సలుకులవలె రుచులూర్చునవి. 

ఈకావ్యంలో నాగరుడైన గృహస్థుభార్యతో సుఖజీవనం నెరపుతూ, 
అభిజాత్యము బుగ్గిగలిపి, ఇంటి దాసియెడ దుర్చిరోధ వ్యామోహితుడయి, 
ఆవెంట వివేకము వర్తించి చక్క బడుట ఇతి వృత్తము. కథా సంవిధానము 
కాలక్రమ పద్ధతిలో కార్యకారణపరిపాటితో నడిచింది. అంతకు ముందు 
పుట్టిన ఖండకృతులు చారిత్రకములో, పేరంటాండ్ర కథలో, 
ఊహాగానములో, వలపు పాటలో అయి. ఉండగా, వీతిబోధకము, 
యథార్థగాధా విలసితము నగుట దీని విశిష్టత. 

ఆలుమగల భావాలు ఉదాత్తరసాన్వితములుగా కావ్యాంతములో, ఒక 
సుకుమార సన్నివేశాన్ని అతిసహజ మయినదాన్ని కవి సృష్టించినాడు. 
'ఖార్యాభర్త లేతత్‌ కథా । సారం బారసి మేలు గాంతురను నుత్సాహంబునన్‌ 
లినిం | డారం గల్లి యథార్థమైన యొక గాథార్థంబు వాక్రువ్వగా 
గారంభించితి” అని కావ్య ప్రయోజనాన్ని నిర్దెశించి చెప్పారు. 

కావ్యారంభమే చిత్రంగా వుంది, 
కొవ్వుం జవ్వన ముబ్బు గుబ్బెతల టక్కుండెక్కులం జిక్క కే 
(౪వ్వన్‌ అట్టును లేక, పైకొనిన లేంబ్రాయంపుంబెంజీకటిన్‌ 
బువ్విల్మానికింగీర్తి విత్తమును గోల్పో కావ్యమర్యాదకున్‌ 
దువ్వుల్‌ గాక చరించు నంచితుల వృత్తం బెంతుం జిత్తమ్మునన్‌. 
సూర్వకవిపయోగ దక్షులగుటచేత, ఆముద్ర పెక్కుచోట్ల కనబడుతుంది. 
న కావ్య ప్రయోగాలను వేదము వేంకట్రాయ శాస్రిగారివంటి ఉద్దంద 
గోతులు. తిక్కన, శ్రీనాథాదులతో, సరిగా (ప్రామాణికంగా తమ 


















నాలో సీళరించారు. సమకాలిక వి ంసులలో శాసిగారికు 
నాలు బ్వ ద్వా ప్రై 


35 


34 / వేటూరి (ప్రభాకర శాస్త్రి 


విలువ అంతటిది. “తెలుగు నుడుల కూర్చునేర్చు నబ్బురముగ 
నప్బించుకొన్న చతురుడు”, అని మధునాపంతులవారు 'ఆంధ్రరచయితలిలో 
ఉట్టంకించారు. ఆండ్ర శేషగిరిరావుగారు కావ్య సమీక్షచేస్తూ 'పూర్వాధునిక 
కవితా పద్ధతుల లోతును బాతును బాగుగా నారసి రెండు పద్ధతుల 
సమ్మేళన మొనర్చి నూతన కావ్య రచనకు నవ్యసారస్వతమునకు 
మార్గదర్శకులైన ఆధునికాంధ్ర కవిగ్రామణులలో ్రీశాస్తిగారొకరు. (1924 
సెప్టెంబరు, భారతి). సంతాన పదానికి కవితాస్పోరకంగా సరస వ్యాఖ్యానం 
చెప్పారీ కావ్యంలో. 
ఆరయ నాల్మగళ్ళ హృదయంబు లనంబడు రెండు రజ్జువుల్‌ 
కూరిమి యన్‌ పురిన్‌ బెనగి, కూడి, యభఖేదమునన్‌ రహింపం గాం 
బేరినపెంపు దేన నింక వేర్ప్చడ కుండగ నేర్చడున్‌ సుతా 
కారపు ముళ్ళు, ముళ్ళటె యఖండసుఖోదయ మూలకందముల్‌, 
పద్యం-90 
కడుపుతీపు: కన్నీళ్ళు చిందించే వాస్తవ సంఘటన ఇతివృత్తము. ఉద్యోగి 
యొక డాలుబిడ్డలతో కృష్ణానదికి స్నానార్ధం వెడతాడు. వరద నీటిలో 
చెట్టుకొమ్మ కొట్టుకొని వస్తూంటే, యిల్లాలు దాన్ని చేత్తో నీటిలోనికి 
గెంటుతుంది. అప్పుడు మిలమిల మెరిసినట్లయింది. అదిపామో! ఏమో! అది 
పగపట్టి పిల్లలతో నిద్రిస్తున్న తల్లిని కసిగాట్లు వేసి చంపుతుంది. సర్పపు 
పడగను చేతితో గట్టిగా పట్టుకొని, పిల్లల ప్రాణ రక్షణకై బలిదానం చేసిన 
మాతృమూర్తి కన్నీటి గాథ. టేపటివేళు మాపటివేళ, చీకటివేళ, అనే 
మూడుప్రకరణాలలో నిర్మించిన కథాకావ్యం. పాము చుట్టుకొన్న దృశ్యం 
తిలకించండి. 
తెల్లంద్రాచటె! యప్పు డామెపయి కుద్రేకించి దూకెన్‌, బుసల్‌ 
చల్లెన్‌, పైపడగార్భె, నంత సుతరక్షాచింతయే తక్కంద 
క్కెల్లన్‌ ద్రోపడ నాపె పాపశిర మట్టే పట్టె నిర్‌ చేతులన్‌ 
బిల్లల్‌ పిల్లలు పిల్లలంచు నజచెన్‌ బీభత్సకంఠ ధ్వనిన్‌ పద్యం-84 


36 
















టు/35 


'తన్నాడ్డెను, పాము బట్టుకొనె, నొండు విచారము నేరదయ్యె, నాబిడ్డల 
ముల్‌ నిలిపె” అన్నదానితో కథ ముగుస్తుంది. చదువుతుంటే కన్నీళ్ళు 
గరించే దయనీయ గాథ. ప్రాస్తావికంగా కృష్ణాతీరాంధ్రదే శవైభవం కన్నుల 
నట్లు కవి అభివర్ణించినాడు. గోగు పచ్చడిని వర్ణించిన తీరు 

పయరకూర వేచి, పచ్చిమిరెపపండ్ల 

నుక్కళించి పోసి, యూర నిచ్చి 

కొంత కొంత పొగిపికొను గోగు పచ్చడి 

చవికి, నింక నోరు చివికి తీరు. 


రం సందర్భములో ఆంధ్రాభిమాన ముట్టిపదే పద్యాలు మరికొన్ని 
గాయి. సమకాలీన సమాజంపై విసుర్లున్నాయి. వేటూరి కవి 
బీనులలో ప్రాచీనుడు. నవీనులలో అతి నవీనుడు. 
దివ్యదర్శనము (1924): తాత్తికకవితా శాఖకు చెందినది. 
గూటయెనిమిది పద్యగద్యాలతో కూర్చిన ఖండకావ్యము. (పభాకరులు 
గనిచూడామణియే కాక నలుబదేండ్లు యోగసాధన, దీక్షతో నెరపిన 
హోయోగులు. _ అతాత్త్వికచింతనమే ఈకృతికి (ప్రేరణ. కవితయను 
"తపదార్థము పుష్కలముగాగల ఖండ కావ్యము. 

ఈశ్వర తత్త్వచింతనగల జిజ్ఞాసు వొకడు అవ్యయసుఖాలందించే పరమ 
గురువుల గురించి వెదుకగా వెదుకగా నమ్మదగ్గ త్రోవ కనబడుతుంది. 
శయన విచిత్రానుభూతులు, చిత్తవిభ్రాంతి, దివ్యదర్శన మొదవిన తీరు, 
దుర్గామాత ఉపదేశము ఇందలి ఘట్టాలు. తెరచాటుగా (పభాకరులే 
ఇందులో దర్శనమిస్తారు. కావ్యంలో విజయవాడ వర్ణన, ఆంధ్రదేశవర్ణన 
ముచ్చట గొల్పుతాయి. ఆధ్యాత్మ విద్యారహస్యమైన ప్రజ్ఞ యిందులో 
-(టగులు చిమ్మింది. 

కవిత్వాన్ని గూర్చి వేటూరి వారి అభిప్రాయాలు “ోసత్రోద్చోధముకాని, 
జ్ఞానోద్చోధము కాని, ఆనందోద్చోధముకాని లేని రచనలు, కాలప్రవాహ 


టా 
1. నవ్యసాహిత్య పరిషత్‌ ప్రారంభోపన్యాసము (1946) పుటలు 240, 30, 31 


37 













36 / వేటూరి ప్రభాకర గ్రా|| 


ములో రాలిపోతవి గాని నిలువజాలవు... మన పరిపూర్ణత రేపటి రోజులలో 
ఉన్నదికాని నిన్నటి రోజులలో లేదు. సత్యద్రష్ట కల్పనల జోలికి పోడు 
వానికి కల్పన నిస్సారంగా తోస్తుంది. క్రాంత దర్శియైన సుకవి తనల్‌ 
దృశ్యాదృశ్యముగా వెలుగులు కొల్పుచున్న తత్త్వమును వ్యక్తావ్యక్తవాక్కులతో 
వ్యంగ్యమర్యాదతోనే సామాజికులకు పరిస్ఫురింప జేయవలసినవాడగును,” 
తాత్త్వికకవితలో వారెంత ఎత్తుకు ఎదిగారో పైపంక్తులు వెల్లడిస్తున్నాయి. 
కథమధ్యలో కావ్యారంభము గడుసుపోకడ. కనకదుర్గమ్మగూర్చి అన్వేషి 
విభ్రాంతి పడుటతో కావ్యం ముగుస్తుంది. వేటూరి కృతులలో 
వస్తుస్వీకరణము, _ కావ్యారంభము, _నవ్యకథనము, భావప్రపంచనము, 
కొసమెరపు పరిష్కారాలు అన్నీ ఆధునికమై అలరారుతున్నాయి. 
'తత్త్వవిస్ఫురణము లోకమందు పరిపూర్ణము కాగలదన్న వేడ్మతో” నిజము 
పెంచి రచించిన కృతి. ఈ శతాబ్ది తొలి తాత్త్విక కావ్యం. 
చిన్ననాటి చేష్టలు (1923) పిల్లల చిత్తవృత్తులు, తలిదండ్రుల 
మనస్తత్వాలు, స్వభావ సుందరంగా చిత్రించిన చిన్నకథా కావ్యము. 
కపోతకథ (1925) “ముక్యాలి గ్రామంలో జరిగిన 
[బహ్మానందోత్సవాలలో మూడుపూటలలో ఆశువుగా అల్లిన కృతి. తిక్కన 
భారతంలో 'లుబ్బకపోతోపాఖ్యానం? ముప్పదియైదు పద్యాలలో రచిస్తే, 
శాస్త్రిగారు తొంబదియైదు పద్యాలతో పునఃకథనం చేశారిందులో. 
రచనల్లో తాత్త్విక దృక్పథం ఉంటే, సమాజంలోనూ అది 
అభివృద్ధిచెందుతుందన్నది (పభాకరుల విశ్వాసం, అదే మాట కవితలో 
తాత్తికాంశములు పెరుగగా పెరుగగా, సంఘమున తాత్త్వికతా శ్రద్ధ 
పెచ్చుపెరుగును అంటూ విశదం చేశారు. ఆచార్య ఎల్లూరి శివారెడ్డిగారు 
“పభాకరశాస్త్రిగారి రచనం ప్రసాదగుణ భరితం. ఈ రచనలో వస్తువు 
పావనగంగలాగా, శబ్బ్దయోజనం కర్పూరనీరాజనంలాగా, ధార జలపాతం 
లాగా, శైలి పుష్పశయ్యలాగా రాణించింది అన్నారు. లోకంలో ప్రతి అల్ప 


1. వేటూరి శతజయంతి సంచిక 550. 


38 












గయంలోనూ తరళించే ఉదాత్తతను ప్రతిభా బలంతో వెల్లడిస్తారు 
ుగానిధులు. ఇట్టి రచనలవల్ల చిత్త ప్రకాశనం జరుగుతుంది. 
'నీదు నెమ్మేనిలో సగపాలు పైనుండ, నగ్గిపాలయితి వెట్లు' అనే పద్యంలో 
ఎరుణరసం వెల్లువై పారింది. 
ఈశ్వరుండొక్కరుండు కలడే యని యొప్పిన యప్పు డాతండున్‌ 
నశ్వరుండౌనె, యజ్ఞుండగు నావలె, కాక యనంత శక్తియున్‌ 
శాశ్వతుండౌనె, తతృతియు శాశ్వతమై విలసిల్ల, కేటికీ 
విశ్వము నశ్వరంబయి యవిజ్ఞతతో వెత లందంగా వలెన్‌ 
'ప్రభాకరులు చేరిన యోగ  లక్ష్యమిందు (పతిబింబిస్తున్నది. 
ముచ్చటగొల్పు స్వభావ సుందర వర్ణనల కిందు కొదువ లేదు. 


విశ్వాసము: ఏబదియెనిమిది గీతపద్యాలు, ఆరు కందాలతో కా 
కృతి. హృదయగ్రంథిని కదల్చి కరగించిన వాస్తవ సన్నివేశం కవితకు 
(పరణ. కరుణ ఊపిరిగా నడచిన కథాకావ్యం. కుక్క ఒకటి ఉప్పరి యెడ 
విశ్వాసంతో పరుగెత్తి పరుగెత్తి అలసి సొలసి అసువులర్చించిన 
దయామయగాథ. కథ రక్తికట్టటానికి సృష్టించిన (పతియోగ ఘట్టం మనసు 
పట్టుకొని వదలదు. యజమానిని నీడ నొల్లని కుక్క ఆవేదన సహజంగా 
బొమ్మగీచినట్లు చిత్రింపబడింది. 

కనుల నీరు నించు 6 గనుగొంచు, నుప్పరీ 

డెచ్చరించు, కుక్క యెగిరి కొంచుం 

బెకి రాంబ్రయత్నపడు, క్రిందంబడుం గొంత. 

దూర మరుగు, మరల 6 జేరు కొనును - పుట 9 
పఠిత కథంతా చదివి కన్నీరు దొనదొన కారేలా ఏడ్చి నిట్టూరుస్తాడు. 
అమాయికపాత్రలవలెనే, ఇందు భాషకూడా  తేటనీటివలె ప్రసన్నమై, 


మెరుపుతీగలా మెరవడంలో ఉంది మహిమ. 


గీతపద్యాలలో సిసలైన తెలుగు ఇదియే అనిపిస్తుంది. వర్ణనలు అనుభవ 
స్పర్శతో కూడి ఉన్నాయి. రచన ఎంత చిన్నదైతేనేమి, దానిలో ప్రజ్ఞ 


39 


38 / వేటూరి ప్రభాకర 










సీతాఫలము (1940) గేయ ఫణితిలో నడచినది. గుణదోష వినే 
కావ్యపఠన 'పప్రయోజనమని తెల్పుతున్న ఖండిక. మాతృశ్రీ (19d 
ధర్మపరిపుష్టమైన మాతృహృదయం ఆవిష్కరించిన కావ్యం. యోగానుభూః 
అక్షర శిల్పమీ కవిత. సత్యదిదృక్ష దీనికి ప్రేరణ. ఆధ్యాత్మిక మూల్యాఖ 
ప్రదర్శించిన మహత్తర రచన. 

శాస్త్రిగారు ఏబదేండ్లకుముందు “బాలభాష పేరుతో పాటలు సః 
లించారు. బాలసాహిత్యశాఖకు పునాదులు వైచిన ఆద్యులలో వేటు 
వారొకరు, 

అనిబద్ధ కవితలు: ఏబదేండ్లపాటు వివిధాంశాలపై కవిత లల్లినార 
నలుబదియేడు కవితా ఖండములు లభ్యములు. చాటువులు కాని 


రాజ ప్రశస్తులు, జాతీయతా గంధిలములు, సమస్యాపూరణలు 

ఉత్తరాల్లోకైతలు, స్మ తీ రచనలు, ప్రాస్తావికములుగా పేర్కొనవచ్చును. 
తంజావూరు కన్నెల పై చెప్పిన' చాటువు. 
చిలుపని తావులుం జవులు చిమ్మెడు కమ్మనిపూవుందీవలో 
వలగొని గానలక్ష్మి నిలువన్‌ జెలువమ్ములు నించు రూపరే 
ఖలొ యనునట్లు తంజపురి కన్నెలు కొందరు గొబ్బిపాట మె 
చ్చు లొలుక వీనులం గనులంజుబ్బన చూఅలు జుట్టి పొంగితిన్‌ 
(1914) 
బుద్ధభగవానునిపై అల్లిన కవిత. ప్రభాకరులకు మిక్కిలి ప్రీతిపాత్ర 


పియయువతిం (బ్రభుత్వమును వీడి యరణ్యమునందు తత్త్వని 

శృయమునకై మహాతపము సల్పి, కృతార్థతంగాంచె నమ్మహో 

దయుందడగు బుద్ధదేవుని పదంబుల కేను నమస్మరించెదన్‌. 
మదరాసులో మైలవరం భారతీయ సమాజంవారు వేసిన రాధాకృష్ణ 
నాటకంలో (1.8. 1924) కృష్ణ పాత్రధరించిన జొన్నవిత్తుల శేషగిరిరావు 


40 







సు / 39 


రిపై ఆశువుగా చెప్పినది. 
సంగీతమ్మున వింతవింతల చవుల్‌ సాధించె, సౌరూప్యమం 
దుం గల్పించెం బ్రమోదమున్‌, [బణయమాధుర్యమ్ము చూపించి, హా 
యిం గూర్చెన్‌, దగ కృష్ణభూమిక కిత్రండే యర్హుండౌనంచు స్‌ 
ర్వాంగీకారముగాంగ శేషగిరి రాయం డొప్పె నిప్పట్టునన్‌ 
అనువాదాలు: 


ఇక సంస్కృత రచననుండి ఎడనెడ కొన్నిశ్లోకాలు తెనిగించారు. హాలుని 
గాధాసప్తశతిలో పదునెన్మిదింటిని తెలుగుకు గొనివచ్చినారు. గ్రామీణ జీవన 
సూధురికి ముచ్చటపడి అనువదించినట్లు తోస్తుంది. మచ్చునకు 

పాదపతితస్య పత్యుఃపృష్టం పుత్రే సమారుహతి 

దృఢమన్యు దూనాయాపి హాసో గృహ్యిణ్యా నిష్మాంతః 

- 1 శతకము - 11 శ్లోకము. 

తెనిగింపు: . 

కాళ్ళమీందంబడి మగడు వేడుకొన, వీపు 

గుట్ట మెక్కి యాడెం గుట్టివాండు 

అట్లె యేడ్చు నాగ్రహము డొల్లగిల్లి యి 

ల్లాలి కంత నవ్వు రాలు వాటి. 

ఈ తెనిగింపులో తెలుగుదన ముట్టిపడినట్లున్న రచన. 


విశ్వనాథుని ప్రతాపరుద్ర కళ్యాణము నుండి రెండు, జగన్నాథ పండిత 
రాయలవి రెండు, గోవర్ధన సప్తశతినుండి పది (1928), అజ్ఞాతకర్తృకమైన 
ఏణీ పంచకాన్ని (1923), వ్యాసుని సనత్‌ సుజాతీయంలో తొలి అధ్యాయం 
తెనుగు చేశారు. కడపటి అనువాదంలో శంకర భగవత్‌ పాదుల 
వ్యాఖ్యానాన్ని సంప్రదించారు. భజగోవింద శ్లోకాలు (25) గేయగతిలో 
అనువదించారు (1929). ముత్యాల సరాల్లో మరికొన్ని పాటలు 
రచించారు. 


41 






























40 / వేటూరి ప్రభాకర శాస్త్రి 


తమిళంలో గోదా విరచిత 'తిరుప్పావైలోని పదిపాశురా లేనాడో 
శ్రీనివాస గురు డనువదింపగా, శేషించిన ఇర్వదింటిని సప్తపదుల పేరిట 
అనువదించారు (1925). భక్తి వాకలూరే తెనిగింపు. విష్ణుపారమ్యస్తోత్ర 
ములను ద్రావిడ భాషలో “పాశురము” లంటారు. 


“'పూలవిందు” గేయగతిలో రచించిన స్వతంత్రకృతి. గేయకవిత కెత్తిన 
పతాక. ఇది కొంతవరకే (వ్రాసినారు. పరిశేషాన్ని ప్రభాకరుల పుత్రులు 
ఆచార్య వేటూరి ఆనందమూర్తి రసరమ్యంగా పూరించారు. ఇది అముద్రిత 
రచన - తమ్మి పూవుపై మచ్చునకొక పాట. 

తమ్మిపూవా! నీవు దయచేయ గదవమ్మ 
వన్నెవన్నెల పూలు వాసనలు గల పూలు 
అందాలు గల పూలు - చందాలు గల పూలు 
రాశిగా విచ్చేసి రాణించవలె మీరు 
రావమ్మ! రావమ్మ! దేవి యాసనసీమ 
పొగడపై చెప్పినది: 
ఒక వింత ఒకహొయలు నొక్క హృద్యత గలదు 
వకుళమా! నీవూవు వాసన బలే! బలే! 
రకరకాల పూలపై లలితసుకుమారంగా రచించిన పాటలిందున్నాయి. 
పద్యమెంత రమ్యంగా వారి చేతిలో నడుస్తుందో, అంతే అందచందాలతో. 
గేయమున్నూ నడుస్తుంది. 
గడియారం వేంకట శేషశాస్రిగారన్నట్లు 'వేటూరివారు వర్తమానాంధ్ర 
సాహిత్య పథప్రవర్తకులైన మహాకవులు. వేటూరి అవేలమైన భావన కల 
కవి. ఆంధ్రము నందమంద ప్రీతి, తాత్త్విక చింతనము, సరసమైన 
తేటతెనుగు పలుకులు, నుడికారములు, వీరి కవితకు సహజాలంకారాలు, 
పూర్వ కవి ప్రయోగ దక్షత వీరి సొమ్ము అందుచేత పెద్దనవలె బింకము, 
పొంకము కల పదబంధ సంయోజనంతో కవితలు కూర్చినారు, 


చిత్త వికాసం కలిగించే వాస్తవ సంఘటనలను జనజీవితంలోంచి కవితో 





(1 NI 


42 





కవితలు / 41 


శీయములు లెస్స యెరిగిన వారగుట, వారి పదప్రయోగం సురుచిరంగా 
ఉంటూ అనుభవ స్పర్శనందిస్తూంటుంది. విందుగొల్పు తెలుగు పలుకు 
బడులతో ధారాశుద్ధితో అలంకార వైచిత్రితో తేనెవాకవలె కవిత 
ప్రవహిస్తుంది. శాస్త్రిగారి మొగ్గు కావ్యప్రయోజనాల్లో బెపదేశికతవైపు. 
రచనలో తాత్త్విక దృక్పథం ఉంటే, సమాజంలోనూ అది పెరుగుతుందని 
(ప్రభాకరుల విశ్వాసం. అదే కవితా పారమ్యంగా నిర్దేశించుకొన్నారు. వారి 
హృదయం కవితకు లోగుతుంది. పరమార్శానికి పరుగులు తీస్తుంది. 
ఊహాలోకాల్లో విహరించని సమాజస్పృహగల కవి. వేటూరివారి దృష్టిలో 
కవిత 'అమృతధార, రేడియము, భగవంతుడున్‌ వలె, సుదుర్లభంపు వస్తు 
పదియి. కవి అంటే ప్రభాకరుల దృష్టిలో 

“అది అకృత్రిమమై, దివ్యమై, పవిత్ర 

మై, శివేతరక్షతి కరమై, పరార్థ 

సాధకంబై రహించు - నా సత్పదార్థ 

మబ్చినత డిష్ట సంపద (పబ్బి నతండు” 





43 


8. TRANSANSLATED DRAMAS 


8 

నాటకానువాదాలు 

(పభాకరులు కవితాశాఖను సుసంపన్న మొనర్చినట్లే రూపక ప్రక్రియ ్ష 
చేపట్టి వాసి కెక్కినారు. వారు తమ యిర్వదిరెండవయేట కవితా వ్యాసంగం 
చేస్తూనే రూపకానువాదాలకును పూనుకొని, సంస్కృతంలో భాసమహాకని 
రచించిన (1) (పతిమా (2) కర్ణభార (3) మధ్యమ వ్యాయోగాలు తెనిగించారు 
1910 నాటికి భాసనాటకాలచ్చుపడనే లేదు. (గంథాన్వేషణకు గాను 
తిరువనంతపురం వెళ్ళిన మానవల్లి రామకృష్ణకవిగా రా నాటకాలను కొన్నింటిని 
'కాపీ” చేసికొని వచ్చి కొన్ని తాము, మరికొన్ని (పభాకరులు అనువదించారు 
ఉభయులు మంచి మిత్రులు కూడా. 
భాసనాటికాలు మూడింటిని 1910లో తెలుగు చేశారు. అనువదించటానికి 
కొన్ని మార్గాలు స్వయముగా ఎంచుకొన్నారు. అంతకు ముందు పరవస్తు 
రంగాచార్యులు, కోరాడ రామచంద్ర శాస్త్రి, కొక్కొండ వేంకటరత్నం పంతులు, 
వేదము, వడ్డాది మున్నగువారెందరో అనువాదరంగంలో ఉన్నారు. అని 
యథాతథానువాదాలు. _ శ్లోకాలను పద్యాలలోకి, వచనాల్ని గద్యంలోకి 
మార్చినారు. వేదమువారు కొన్ని చోట్ల వ్యావహారిక భాషను వాడక పోలేదు, 
మూలంలో ప్రాకృత మున్నచోట అచ్చతెనుగు వాడినవారు కొందరు, 
(గాంధికంలో చేసిన వారు కొందరు, సులభగాంధికం వాడినవారు ఇంకొందరు 
ఇలా త్రోవలెన్నో ఏర్పడ్డాయి. 
ప్రతిమ: శాస్త్రిగారు ప్రాచ్యభాషా విద్వాంసులయ్యు, సమకాలీన సమాజంలో, 
భాషలో వస్తున్న మార్పుల్ని చిన్నతనములోనే ఆకళించుకొన్న ప్రతిభావంతులు, 
అప్పటికే మద్రాసు ఓరియంటల్‌ లైబరీలోనున్న వ్రాతప్రతులు, చరిత్ర 
సాహిత్యాలకు సంబంధించినవి ఎన్నో కన్నుపొడుచుకొని చదివారు. గిడుగువారి 
భాషోద్యమం సుడిగాలిలా ఒకమూల బయలుదేరుతోంది. అట్టి అదనులో 













44 















ఉకానువాదాలు / 48 


౧ప్రయోజనాలు నిర్దిష్టంగా వివేచించుకొని, ఆ స్ఫూర్తితో సంస్కృతనాటకాల్లో 
కృతమున్న తావుల్లో వ్యావహారికభాష ప్రతిభావంతంగా (పయోగింప 
గ్రయించుకొని తెలుగు పలుకుబడి, నుడికారపు సొంపు పెంపులు వెలయునట్లు 
నేగిగించారు. ప్రతిమా నాటకానువాదంపై (శ్రీపాద కృష్ణమూర్తిశాస్తిగారివంటి 
గోగ్టండ పండితులు “సీతామహాదేవిచేత గ్రామ్యోక్తులు పలికించు టనుచితమని 
సక తప్పదని” ధ్వజమెత్తక పోలేదు. ఆ రోజులలో (పభాకరుల నాటకానువాద 
గతి సాహసమే అనిపిస్తుంది. 
అప్పుడు మూల శ్లోకాలను విస్తరించో లేదా పద్యచరణాలు మిగిలిపోతే 
గబ్బనలు చేర్చో అనువదించేవారు. శాస్త్రిగారీ రెండు దారుల పొంతకు పోక, 
గిన వృత్తాన్ని ఎన్నుకోవటంలో మెలకువ చూపినారు. యధావాక్యానువాదం 
క, సంస్కృత వాక్యపు తీరుకంటె తెలుగు వాక్యపు తీరు భిన్నమనే సత్యాన్ని 
సర్తించి, _ దానికనువైన _ తెలుగుపలుకుబడి, నుడికారపు తీరుతెన్నులు, 
గీరుతీయము లుట్టిపడునట్లు రచన చేసినారు. పాత్రోచిత భాష నెన్నుకొన్న జాణ, 
)౦దువల్లనో ఈ పద్ధతి అనంతరానువాదకులంది పుచ్చుకొన్నట్లు లేదు. 
అనువదించిన నాటకాలన్నింటికి విలువైన పీఠికలు సంతరించారు. భాసుడు 
గానూయణ, భారతాల్లోని అనౌచిత్యములను సవరించుటకై నాటక రచన 
..సునర్చినట్లభివాయ పడినారు. కైకేయీ, భరతాది పాత్రలను హృద్యముగా 
"రిపరచినట్లు, కాళిదాసాదులిది అందిపుచ్చుకున్న తీరు వివరించినారు. ఇట్లెన్నో 
(త్తసంగతులు వివరించుట (పభాకరుల ప్రత్యేకత, అనువాద సరణికొక 
ఎుచ్చుతునుక. 
శ్లో, విలపసి కిమిదం విశాల నేత్రే! 
విగణయ మాం చ యథా తవార్యపుత్రమ్‌ 
విపులబలయుతో మమైష యోద్దుం 
స సురగణో ప్యసమర్థ ఏవ రామః 
తెనిగింపు: 


ఏడిచె దేల బేల? కనుమీ! నను మీనవిశాలనేత్ర! ఫ్ర 
వేండెడు నార్యపుత్రునటు వేడుక సేయమి, నన్నుంగూడం, బో 


ib వజ్రాయుధము 1సం.పు. ౩ సంచిక - పుట 3 



















44 / వేటూరి ప్రభాకర శా 


రాదంగ నేంగుదేరంగల డా యింక రాముండు, సేనలెన్ని వెం 
టాడిన నేమి, వేల్పులు సహాయులుగా నరుదెంచి రేనియున్‌ 


2. కర్ణభారము: రచన 1910. ప్రచురణ 1913. దశవిధ రూపకాలః 
'వ్యాయోగి శాఖకు చెందినది. ఏక దివస చరిత్రమునకు పరిమితము. 


శల్యుడు సారధిగా కర్ణుడు కురుక్షేత్ర సంగ్రామానికి పోయిన వేళ, ఇంద్రు! 
[బాహ్మణవేషధారియై రాగా కవచకుండలము లొసంగిన కథ. 

వీరి అనువాదంలో మూల పదబంధములు గైకొనుటరుదు. తెనుగుదనన 
తొణికిసలాడుతుంది. “భుజంగ జిహ్వా చపలా నృపశ్రీయల అనే మూలాని! 
త్రాచు నాల్మల వంటివి రాచసిరులు అని ముచ్చటైన  తెనిగింక్ష 
సంపదాయవేత్త అగుట, మూలగంథ సంప్రదాయము లెచ్చట॥ 
జారవిడువలేదు. భాసునివి చిన్న చిన్న వాక్యాలు. అనంతరులా సంప్రదాయాగ్‌ 
ఉజ్జగించారెందుకనో! 


3. మధ్యమ వ్యాయోగము: భారతకథ కంటె వింతగా సంతరింప బడినది 
హిడింబి, భీమ, ఘటోత్కచ పాత్రలిందు వచ్చును. చమత్కృతి మెండుగా ఈ 
చిన్నకృతి. మేల్తరముగా అనువాద మొనర్చియు వారి వినయ వాదము కనుడు 
“ఇందు స్వారస్యమునకు భాసమహాకవిని మెచ్చుడు. వైరస్య మొదవెనే నాయ 
నాయది”. మూల శ్లోకానువాదములను బెచిత్య మెరిగి, ఉచిత ఛందము! 
నెన్నుకొనుట మేలి పోకడ. సంప్రదాయము లెరిగిన (పోడగావున, మూలగం॥ 
సంప్రదాయము లెచ్చటను జారవిడువలేదు. 

4. మత్త విలాసము": కర్త మహేంద్రవర్మ. క్రీ.శ. 7వ శతాబ్ది. చిత్రకళ 
కుశలుడు. ఎన్నిక గన్న పల్లవరాజు. ఇది ఏకాంక ప్రహసనము. బౌద్ద, 
కాపాలికోన్మత్తులు బిచ్చమెత్తుకొనుచు, ఆచార్యుల సైత మవహేళన సేయుచు 
(పొద్దులు పుచ్చినట్లు కథాశరీర కల్పనము. ఆయా మతాల పతనావస్థ 
ఇందభఖివర్ణితము. ప్రాకృతశ్లోకాలకుకూడా వ్యవహార భాషలోనే పద్యానువాదా 
లుండుట కొత్తగా కనిపిస్తుంది. అనువాద సారళ్యమునకు తిలకించండి. 

భామిని చెక్కుటద్దములపై 6 బులకల్‌ మొలకెత్తెం, గన్సామల్‌ 

వామములై రహించె, జిగి వాతెజపై నును నవ్వు వెన్నెలల్‌ 


1. రచన 1999, ప్రచురణ 1935. 


46 




















తువాదాలు / 45 


(గొమికొనెన్‌, సుదుర్లభపు భాగ్యము నా కిటువంటి నీదు నె 
స్మూము లభించెం జెందందగు భోగ్యము నాకింక నేమికల్లెడిన్‌ - పుట 2 


గ, భగవదజ్ఞుకము: కర్త బోధాయన మహర్షి క్రీ.శ. 6వ శతాబ్ది. అతి 
౧న ప్రహసనము. 1913లోనే అనువదించినా, 1924లోగాని ప్రచురణ 
దు. ఇది ప్రాకృత బహుళమైన కృతి. మూలప్రతి తప్పులతో ఉన్నా 
మరచి, సవరించి అనువదించినట్లు రచయిత తెల్పుకొన్నారు. మూల 
౧భాన్నీ కూడా పరిష్కరించి (ప్రభాకరశాస్త్రిగారు 1925లో (ప్రచురించినారు. 
క్ర రాంధ్రీకరించినట్లు కానరాదు. 
జీవాత్మ, పరమాత్మ, కుండలినీశక్తి ప్రతిరూపములగు శిష్య, పరివ్రాజక, 
సకల _రంగస్థలి నాడించి, దురగ్రహమైన యోగమార్దాన్ని పామరులకు 
ఫించాడీ కవి. ఈ కథలో వేశ్య అజ్ఞుక చనిపోగా, పరివ్రాజకు డందు 
కాయ ప్రవేశం చేస్తాడు. ఆమె సన్యాసివలె మాట్లాడడం మొదలు పెడుతుంది. 
తలో యమభటులు వెనుకకు మరలిపోగా, వేశ్య బ్రతికి ఉండటం చూచి, 
"రి వాజకుని శరీరమున వేశ్య ప్రాణాలు ప్రవేశపెట్ట బడతాయి. ఇది 
౫రివాజకునకు తెలియదు. శిష్యు డాలోచనలో పడతాడు. ఇట్లా చిత్ర విచిత్రంగా 
సాగుతుంది ఈ ప్రహసనం. కడుపుబ్బ నవ్వించే ప్రాచీన సంస్కృత ప్రహసనం. 
మూలమును గుర్తు రానీయని ముచ్చటైన తెనిగింపు. వ్యావహారిక భాషాశైలి 
కుదాహరణ. “నాకుమల్లె పెద్దన్నయ్యల్లే ఉన్నాడు చూడగా”. కొన్ని శ్లోకాలు 
గేయాల్లో అనువదించారు. బెచితీమహితములైన భిన్న ఛందస్సు లీయనువాదం 
టో (పభాకరు లెన్నుకొన్నారు. 

6. నాగానందము: కర్త శ్రీహర్నుడు. 7వ శతాబ్ది. త్యాగపూర్ణ రచనలంటే 
శాస్త్రిగారికి మక్కువ. భవభూతి కవితంటే ప్రాణము. ఈ నాటకంలో పూర్వభాగం 
శృంగారం, ఉత్తరభాగంలో త్యాగవీరము. తొలి రెండంకాలే శాస్తిగారనువదింప, 
శేషభాగము ఆచార్య దివాకర్ల వెంకటావధానిగారు పూరించారు. విద్వత్మవితంసు 
అయ్యును, పరుల _ బాధానివారణకై ఆత్మార్పణమొనరించిన శాస్త్రిగారీ 
నాటకానువాదం చేయటం ఒక అపూర్వ సంఘటన. ప్రతిభాపాండిత్యముల 
నూట అటుండగా, వ్యక్తి జీవలక్షణము సరిపడినచో ఆ రచన మేల్తరముగా 
నుండును. ఈ నాటకంలో శంఖచూడుడనే నాగకుమారుని రక్షించుటకై 


47 


46 / వేటూరి ప్రభాకర శాస్త్రి 


జీమూతవాహనుడాత్మార్చణ మొనర్చగా, గరుడుడమృత వర్షము కురిపించి 
నాగులకానందము కూర్చినాడు. అదియే “నాగానంది మైనది. ఇందు నాయిక 
మలయవతి మనస్సు ఊగిసలాటను అద్దమున చూపినట్లు చూపిన పట్టులో 
ప్రాకృత శ్లోకానికనువాదం చిత్తగించండి. 

గురువచనమొక్క పెడ గుంజుతున్నది నన్ను 

ప్రియదర్భనేచ్చ వొకపెడ గుంజుతోంది 

వెడలందోచదు, వెడల కుడుగందోచదు, మన 

స్సుయ్యాలవలె నాకు ఊగాడుతోంది, 


జ్ఞాతశిల్సి చేయు రచమమిట్టిది. ఏ అనువాదకుడైనను, జ్ఞాతశిల్చి యగు 
మూలకవి ఉద్దేశించిన శిల్పరహస్యాలనెణిగి, వానిని అనువాదమునందు 
దెచ్చుకొనుటకు పూనుకొన్ననాడే, మూలకర్తకు న్యాయం జరుగుతుంది. శాస్త్రిగారి 
నాటకానువాదములీకోవలోనివి. 


7. గౌరీకళ్యాణము: ఇది ప్రభాకరశాస్త్రిగారి స్వకపోల కల్పిత (శవ్యనాటిక. 
మదరాసు రేడియో కేంద్రమునుండి 22-2-44న ప్రసార మయినది. 
నాలుగంకాల నాటకం. మైనాకుడు చెల్లెలు పార్వతికి సంబంధం చూడటం తొలి 
అంకం. మలి అంకంలో నారద ప్రస్తావన. గౌరీ - సోదెకత్తల సంభాషణ 
మూడో అంకం. నాల్గవది గౌరీ కళ్యాణ కథ. 


జానపద పొత్రలైన సింగి, సింగడు ఈ నాటికలో (ప్రవేశపెట్టడం వీరి 
మౌలికత. మైనాక పాత్ర విషయంలో సముద్రంలో దాగివుండటానికి కారణమైన 
ఇంద్రుని కోపానికి తమ రచనలో ఒక అపూర్వ సన్నివేశ కల్పనం చేసి 
ప్రతిభాప్రదర్శనం చేశారు. నాటకం ఎంతో కమనీయంగా రూపు దిద్దుకొంది. 

అప్పటికి మద్రాసు రేడియో కేంద్రం ఏర్పడి ఐదారేళ్ళయింది. (శ్రవ్య నాటికకు 
ఇంకా సరియైన రూపం ఏర్చడలేదనే చెప్పాలి. రంగస్థలంమీద చూసే 
సాత్త్వికాభినయాలన్నీ రేడియోలో వాచికం మూలంగానే స్పష్టం కావలసి 
ఉంటుంది. రచయిత (పతిభావంతుడైతేనే ఇది సాధ్యపడుతుంది. ఈ నాటికా 
రచనలో శాస్త్రిగారు కృతకృత్యులై రేడియో రూపక సాహిత్యానికి మంచి 
అలంకారాన్ని ప్రసాదించారనటం వాస్తవం. జానపదుల నోళ్ళలో నాట్య 


48 


టకానువాదాలు / 47 


సూడేగేయ. ఫణితుల్ని యక్షగాన పద్ధతులను ప్రభాకరులు తమ రచనలో 
సొదువుకోవడం జరిగింది. వ్యావహారిక భాషావాదానికి తొలినుంచి భుజ మొడ్డిన 
గాస్తిగారు, ఆ భాషలో నాటకం రచించి చూపటం సంభావింపదగింది. 

అనువదించిన నాటకాల్లో, “స్వతంత్ర నాటకంలో తమదైన ముద్రను 
గీల్బుకొన్న సాహిత్య నిర్మాత శాస్త్రిగారు. అన్నిటా మౌలిక ప్రజ్ఞ దర్శనమిస్తుంది. 
ారాశుద్ధి పదప్రయోగ చాతురి, పాత్రోచిత భాష, నుడికారపు సోయగం, 
౧ంప్రదాయ పోషణ, అక్షిష్టమైన అనువాద సరళి, నాటక సాహిత్య నిర్మాతగా 
భారి స్థానాన్ని ఎప్పటికీ భద్రంగా నిలబెడతాయి. 


49 


9. EDITING OF ANCIENT TEXTS (1913-40) 


9 
_ ప్రాచీనగ్రంథ పరిష్కరణ (1913-40) 


దేశం నలుమూలలా గాలించి తాటాకు పుస్తకాలు సేకరించడమే కాదు, వాటి 
(పచురణకై శతవిధాల (పభాకరులు జాతిని ప్రబోధించారు. అంతతో ఊరుకోక 
తాటాకుల్లో చివికి జీర్ణిస్తున్న [గ్రంథ రాజముల ప్రకటనకు పూనుకొన్నారు. 




















ప్రాచీన (గ్రంథపరిష్కరణ పలుక్షేశములతో. కూడిన పని. ముందు లిపీ 
స్వరూపం తెలియాలి. అది నిరంతర పరిశ్రమవల్లగాని ఒనగూరదు. లేఖ! 
ప్రమాదాలు పరిశీలించాలి. కవి హృదయాన్నెటిగి సాధుపాఠాలు నిర్ణయించాలి 
కంట్లో వత్తి వేసుకొని జాగ్రత్తగా ప్రతి చదవాలి. ఇదొక యజ్ఞం లాంటిది 
1905లో భాగవతాన్ని పరిష్కరించిన తంజనగరము తేవపెరు మాళ్ళయ 
పీఠికలో 'కొన్నిపాఠములు పండితులు మూలానుసార ముగా లేమిని: మార్చి 
యుండు రనియును, అవి శోధనమున అభేద్యవ్యూహమును దాల్చియున్న 
వనియును” తెల్పినారు. నిజమే. పద్యాలకు పద్యాలే మార్చిన వారున్నార 
తమకు నచ్చని ప్రయోగాలను దిద్ది పెడదారి త్రొక్కినవారున్నారు. అందు 
మూలగ్రంథం స్వరూప స్వభావాలు మబుగున పడిపోయినవి. అయి 
(ప్రభాకరులు 'తాళీదళ సంపుట ప్రకరకాంతారాల్లో' ఎడతెరపి లేకుం 
సంచరించటంవల్ల, లోపలి దారులన్నీ వారి కెరుకే. అందుచేతనే విక్‌ 
ప్రతులను తైఫారువేసి పాఠాలు చేర్చే పద్ధతిని తెలుగున ప్రవేశపెట్టి దా 
మూలపురుషులైనారు. నిరంతరాభ్యాసంవల్ల వారి చూపు ఎప్పుడూ ఇ 
పాఠాలవైపే ఉండేదంటారు తిరుమల రామచంద్ర. ఆ రోజుల్లో తెలియని ॥ 
తప్పులని దిట్టతనాన దిద్దడానికి జంకుగొంకులుండేవి కావు, పొఠం సంస్మరి 
టానికి బహుభాషా పొండిత్యంతోపొటు న్ఫురణకూడా ముఖ్యం, గ్‌ 


నాలా = 


50 


(సాచీనగ్రంథ పరిష్కరణ / 49 


సకిభకు స్పురణ మెరుగులు దిద్దింది. కవి హృదయాన్ని గుర్తెరిగి సాధుపాఠం 


Dim నిర్ణయించుటలో దిట్టలు. 


సరిషురణ పద్దతి: 
హా ధి 
























శాస్త్రిగారు మూలప్రతిని తొలుత నిర్ణరించుకొనేవారు. ప్రక్షిప్త్రభాగాలను 
గుర్తించుట, భీన్నప్రతులతో సంప్రదించుట, ప్రతిపుట అడుగునా ఆయా 
సొరభేదాలతో మూలానుసరణ లొసగుట, ప్రక్షిప్తాలను మూలగ్రంథంనుంచి 
"రుచేసి అనుబంధములలో చూపుట, విశేష శబ్దాల అర్థ వివరణ, సంప్రదాయ 
లు తెలుపుట ఇట్లా శాస్త్రీయమైన గ్రంథపరిష్కరణ పద్ధతిని స్వయము 
సాందించుకొని, దానినొక కళగా తీర్చి దిద్దిన మహనీయులు శాస్త్రిగారు. 
పరిష్కరించి ప్రకటించిన (గ్రంథాలు ౧౩1. అందులో పురాణాలు, ప్రబంధాలు, 
నరాలు, సంకలనాలు, చరిత్రలు, వీరగాధాకావ్యాలు, శాస్తగ్రంథాలు, సంకీర్తన 
గులు, ఉత్తరహరివంశ, హరవిలాసాది కావ్యాలు, నీతిద్విషష్టిక, భగవదబజ్ఞుకాది 
సుత _ గ్రంథాలు, సుగ్రీవవిజయ యక్షగానము, బసవోదాహరణము, 
కటేశ్వర వచనములు, సుభద్రా కళ్యాణము (మంజరీద్విపద) మున్నగునవి 
స, వీటికి విషయ సంభరిత మైన పీఠికలు కూర్చినారు. ఇవి భావి 
గోధకుల కెంతో సామగ్రి నందిచ్చినవి. 


ఇవికాక (1) కాశీఖండము (2) శివతత్త్వసారము (3) కవిలోక చింతామణి 
 నిషధపారిజాతీయము (5) నన్నెచోడకుమార సంభవము (8 ఆశ్వాసాలు) 
గీపుఖండము (7) భేతాళ పంచవింశతి (8) నీలగిరి యాత్రాచరిత్రము 
ము) (9) కేయూరబాహుచరిత్రము పరిష్కరించి పెట్టుకొన్నారు, ఇవన్నీ 
(ఎతాలు. 

గ్రము సంస్కృతాంధ్రాల్లో ముప్పది మూడు (గంథములొక చేతి మీదుగా 
౧చి, అందిరువదిమూడు ప్రకటించి, ప్రకటింపజేసిన పండిత పరిష్కర్తలు 
నొట లేరనే చెప్పవచ్చును. ఇదొక అద్భుత సాహిత్య విజయము! 


51 





















50 / వేటూరి ప్రభాకర శా 


పరిష్క్మరణలో వారి అనుభవాలెలా ఉన్నాయి. ఆంధ్రామరుకము 19494 
ప్రకటించారు. దాని పీఠికలో “మద్రాసు ప్రాచ్య లిఖిత పుస్తకశాల! 
ముప్పదేండ్లకు ముందు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెమున అద్దంకి యింటి హే! 
వైష్టవాచార్యుల యింటనుండి దీనిని నేను సేకరించితిని. ఆ యేక ప్రతిని జూ 
మదీయులు చి.తి. కోదండ రామయ్య శక్యమయిన సంస్మారములు జరిపి 
వాసి యిచ్చిరి. ఈ ముద్రణములో పాఠలోపములు, తప్పు పాఠములు, 
మూలమును జూచి నేను సవరించితిని. తాళ్ళపాకవారిదియని, రసహృద్యమున। 
దీనిని బకటించితిని” అని వ్రాసుకొన్నారు. 


అట్లే రాజనీతిశాస్త్రము 'ఆంధ్రకామందకము' గూర్చి “తంజావూరు సరస్వతి 
మహల్‌లో తప్పుల మయముగా తాటాకుప్రతి యొకటే కలదు... ఎట్లో ప్రతి 
(వాయించి సందిగ్ధ స్థలములను సంస్కృత మూలమును జూచి పూరించియును, 
అందును గుదురని దానినుచిత రీతిని (కొత్తగా రచనము చేసియును గంథముసు 
బూరించితిని, మక్కికి మక్కిగా వ్రాసిన వ్రాతయగుటచే దానిని దిగ 
ముద్రణమునకిచ్చుట సాధ్యపడదయ్యెను” అని వ్రాసినారు. 

భోజమహారాజకృత _ (1000-1055) “చారుచర్యను అప్పన మంత్రి 
తెనిగించెను. మానుషానందమనుభవింపగోరువారందరు తెలిసికొనవలసిన 


జూచితిమి. ... చెత్తగా నొకమూల ౯ జేర్చియుంచిన కొన్ని కొన్ని విడివిడి 
యాకులలో నాగరాక్షములతో వ్రాయబడిన యొక పీచుకాగితమునగల నాల్గు 
పద్యములే యిక్కడం జిక్కినవి. కడమ గ్రంథ మెంత వెదకినను గానరాలేదు, ఆ 
నాల్గు పద్యములను వ్రాసియుంచుకొంటిమి.... పదపడి రెండేండ్లకుం బ్రాబీ 
గ్రంథ పరిశోధనార్థము కృష్ణామండలమునం బర్యటించుటలో ముక్త్యాల 
ప్రభువులగు _ శ్రీరాజా వాసిరెడ్డి చంద్రమౌళీశ్వర ప్రసాద బహద్దరు 
జమీందారువారి పుస్తక భాండాగరమున ల నీ చారుచర్య గార 


52 























న గంధ పరిష్కరణ / 51 
ఆం.సా. పరిషత్‌ కార్యాలయమునుండి 


గించిరిగాని, తొలిప్రతి కిది ప్రతిబింబ వుగుటచే తగినంత ప్రయోజనము 
కారలేదు. “తంజాపురమున దొరకిన పద్యములను, (ప్రబంధ రత్నాకరములో 
న్న పద్యములలోనుగల పాఠభేదములు చూపితిని.... గ్రంథపాతములకుం 
సుబడిన పూరణములకు గుర్తు లుంచితని.” దీనిని ముక్యాల రాజావారు 
122లో ప్రచురించినారు. శాస్త్రిగారి సత్యనిష్ట, చిత్తశుద్ధి, నిజాయితీ పైవాక్యాలు 

పాదనమునకై ఆ దినాలలో వారుగైకొన్న శ్రద్ధ, 


డిస్తున్నాయి. భిన్న ప్రతుల సం 
నమునకై పడిన తపన వారిని విశిష్టులనుగా మలచినది. 


పావులూరి మల్లన గణితం 
డా పద్యాల్లోనే. దాన్ని 


డెను. ప్రత్యంతరము నెట్లో 


(పకట 
(ప్రభాకరుల సద్యఃస్ఫురణకొక ఉదాహరణ. 
గ్యల్లో వ్రాయబడిన గణితశాస్త్ర గ్రంథం. లెక్కలు కూ 
5 సృరిస్తున్నారు శాస్రిగారు. ఒక పద్యం వ్రాతప్రతిలో ఇట్లా ఉన్నది. 
అషమాంశంబు మొదలుగా నర్ధభాగ 

మంత్యముగ, (గగ్రమంబున శేష మగుచునున్న 

సప్తగోదావరీ సరోజములం దెచ్చి 

ద్రాక్షారామ భీమేశ్వరు లోకనాథు. 

ది. యతి భంగించినది. శిష్యుడు 


వ కోదండరామయ్య ప్రతిని చూస్తున్నాడు. శౌస్రిగారు పద్యం 
నైిఫోయిందా అన్నారు. పైదోషాలున్నాయన్నాడు శిష్యుడు. నీవు సవరించు 
న్సారతనితో. కొంత సప్రాలోచించి కొటికపడలేదన్నాడు. 'డాకరీమి భీమేశ్వరు 
“కనాథు' అంటూ ప్రభాకరులు దిద్దమని చెప్పి, శ.సం. 10783 ద్రాక్షారామ 


సనంలో ఉంటుంది చూడమని, శాసన పద్యమణి మంజరి 1వ భాగం 
సనుకురా అన్నారు. లోపలికి వెళ్ళి పుస్తకం తీసుకొనివచ్చి మీరు చెప్పినట్లే 
'జందండి అన్నాడు కోదండ రామయ్య. శాసనభాషంతా వారికి హృత్కవిలి. 
శానికితోడు సద్యఃస్సురణ. అందుచేత ఎంత జటిలంగా పాఠం తికమక పెట్టినా, 
హొలగా క్షణంలో పరిష్మరించేవారు. నన్నెచోడకుమార సంభవం పాఠాల్లోవారి 
గి, ఎరిగిన వారికి తెలుసు. ఎక్కడేనా పాదాలు పూరించవలసి వస్తే, 


నాలుగో పాదంలో గణము తప్పిన 











ఎం 








52 / వేటూరి (పభాకకి 


మూలకవి నోట్లోనుంచి “ఊడిపడినట్లు అచ్చం అలాగే ఉండేవి, బ్రాకెట్లు తీ 
మూలరచయితే అనుకుంటాం. 


శాస్త్రిగారు సంస్కృత, ప్రాకృత, తమిళ కన్నడాలు తరచినవారు. శాసన; 
కరతలామలకం. శాసనలిపి, తాళపత్రలిపి సులభంగా పోల్చుకోదగినవి క్ర 
వాటియందు శాస్త్రిగారి అనుభవం దొడ్డది. సాధుపాఠనిర్ణయం 
సామువంటిది. ఏమాత్రం పొరపాటు వచ్చినా కథంతా తల్లక్రిందులే. ప్రొ 
(గ్రంథ పరిష్మర్తగా (పభాకరులు మార్గదర్శులు, వారి (గంథపరిష్కరణలు జార 
కూర్చిన పీఠికలు పరిశోధనకు పంట పొలాలు. 





54 





10. RESEARCHES IN LANGUAGE, ANCIENT INSCRIPTIONS AND HISTORY 


10 
పరిశోధన 


"భాషా విషయంలో పరిశోధన, శాసన విషయంలో పరిశోధన, చరిత్ర 
యంలో పరిశోధన. నాకు చూడగా శ్రీపభాకర శాస్త్రిగారు చేసినది 
శోధనే.... మూడు మూర్తులా ఆయన పరిశోధకుడు, మూర్తీభవించిన 
రిశోధన ఆయన” ఈమాట లెవరో అన్నవి కావు. పరిశోధనకే జీవితం ఒడ్డిన 
బ్లంపల్లి సోమశేఖర శర్మగారి మాటలు!!! ఫ 
(కీ ప్రభాకరులు భాషాపరిశోధన క్షేత్రంలో శాస్త్రీయ దృక్పథంతో మౌలిక 
[ప్రతిభతో దక్షిణదేశ భాషా సారస్వతాల సమగపరిజ్ఞానంతో ప్రవేశించిన 
ఎద్వాంసులు. క్రొత్తదారులు వెదకుట ఆయన ప్రవృత్తి. కలం పట్టినప్పుడల్లా క్రొత్త 
గంగతులు త్రవ్వి రాశి పోయటం ఆయనకే చెల్లింది. (గంథపరిష్మరణలో - వాని 
సీరికలలో ఎన్నో పరిశోధనలు వెలువరించారు. అనాదృత వాజ్మయాన్ని వెలికి 
సీసీ విలువలు కట్టినారు. జానపద, _ దేశిసారస్వతాలను పరిశీలించి 
సరిశోధించినారు. చరిత్ర శోధించి గ్రంథాలు వెలయించారు. భాషాశాస్త్ర 
సమీక్షలు, శబ్దార్థశోధనలు గావించినారు. దానివల్ల అపూర్వ విషయాలు, 
సుజుగున పడినవి బహిర్గత మయ్యాయి. శాస్త్రిగారు కేవలభాషా శోధకులేకాక, 
పరిశోధనకు ఆధారగ్రంథాలు కావాలని గుర్తించి, వాటికై (శ్రమించి కొన్ని 
ప్రకటించారు. అవి భావిపరిశోధకులకెంతగనో ఉపయోగపడినాయి. అందొకటి 
సంకలన (గ్రంథాల ప్రచురణ. 

(1) చాటుపద్యమణిమంజరి (1913) వారి పరిశోధన కిదే తొలిపూజ. ఈ 
సంకలనంలో దేవతాస్తుతులు, అవతారస్తుతులు, _ సంకీర్ణపద్యాలేకాక 
రెడ్డిరాజుల పై వెలుగోటివారిపై, తంజావూరి పాలకులపై, సి.పి. (బ్రౌను 
సేకరించినవి కొన్ని ఉన్నాయి. విశేషమేమంటే, “'దండయాత్రాఘోషు అనే పద్యం 
బయటపడటంవల్ల రెడ్డిరాజ్య చరిత్రకదియెంత ఉపకరించిందో తమ రెడ్డి 







55 






















కింగ్‌డమ్స్‌'లో ఇట్లా చేప్పారు సోమశేఖర శర్మగారు. “ఈ ఒక్కచాటువాథి 
అల్లాడ వేముని విజయయాత్ర తెలిసింది. ఇదే దొరకనిచో అల్లాడ విభుని 
తెలిసేది కాదు.” (బౌనుపై చాటువులు తొలిసారి తెలుగువారు చవిచూ 
అదిగాక, చాటుపద్య మణిమంజరి వల్లతెలుగు బాసరుచులు జాతి తెలిసికై 
శాస్త్రిగారికి తొలిసారిగా వాదవాడలా జనసామాన్యంలో a 
యీప్రచురణే. ఆనోట ఆనోట విన్నచాటువులను, తాళపత్రాల్లో మక 
పడ్డవాటిని గ్రంథస్థం చేశారు. ఆయా చాటువుల సందర్భము లెత! 
ఆనుపూర్వితో పొందుపరచినారు. ఈసంకలనం వెలువడకపోతే, 
మధురమైన చాటువులు కాలపవాహంలో కలసి పోయేవి. ఎన 
రసవచ్చాటుధారలు కాలవాహినిలో కొట్టుకొనిపోయాయో అని ౫ 
పరిదేవించుట మా యెరుకలోనిది. జనశ్రుతిలోని గాథలు, ఆయా 
చమత్కృతులు (గంథస్థమైనాయి. ఈసేకరణ వారిక్రొక్ర 
పరిశోధకులకు, చారిత్రకులకు ఇది అత్యంతోపయోగి అయినది. ఇది ॥ 
యిరువది యెదవయేట చేసిన కృషి, 

(2) చాటుపద్య మణిమంజరి | (1922): ఇందు దేవతా, కవి, గ్రా 
ప్రశంసాస్తబకములున్నవి. అపురూపమైన రంగనాథుని శివ కవిత యిందున్న! 


పరిశోధకులకిది ఆధారగంథమైనది. ఎంతో సాహిత్యం ఉత్పన్నం కా 
నిల్చింది. దీని (పేరణవల్ల, ప్రశస్తివల్ల అనంతర కాలంలో మరికొని 
వెలువడుటకవకాశమేర్భడింది. 


(8) ప్రబంధ రత్నావళి (1918) అప్పటికి శాస్త్రిగారి వయస్సు ముప్పది 
అంతకు ముందు ప్రబంధమణిభూషణము (1910)ను పరిష్కరించి మానవల్లి 
రామకృష్ణ కవిగారు (పకటించినారు, పెదపాటి 
యెదాశ్వాసములుగా సంకలించిన దానిలో తాలి మూడాశ్వాసములు శాస్త్రిగారి 
లభించినవి. ఇంకొక సంకలనగంథసంధాతపేరు తెలియని దొకటి దొరికినది, 
ఈ రెండింటిని 'ప్రబంధరత్నావళి' పేర పరిష్కరించినారు. (గ్రంథపరిష్మరణ 
శాస్త్రిగారికి కూసువిద్య. మరుగునపడిన కవుల కృతులెన్నో తెలియవచ్చినవి, 
కవుల చరిత్ర అన్నమయ్య శతకం గురించి మొట్టమొదట తెలిసింది దీని వల్లనే, 


56 


శోధన / 55 








౧తమాత్రమేకాక, పలుప్రాచీన కృతుల శోధనకు, (పచురణకు, ఈ ఆధార 
రథమే మూదల. కవిచరిత్ర నిర్మాతలకు క్రొత్త ఆలంబమయింది ఈ 
ంకలనం. 

(4) గ్రంథవివరణికలు: (Descriptive Catalogues) ప్రాచ్య లిఖిత 
కశాలలో ముప్పదేండ్లపాటు తాళషత్రగ్రంథాలు శోధించి 19 సంపుటాలు 
గంథవివరణికలు వెల్వరించినారు. ఈ (పచురణతో భాషా పరిశోధకులకు గని 
గారికినంత_ సంబరమైంది. సమగ (ప్రణాళికతో దీన్ని కూర్చినారు. దొరకిన 
లుల వివరణ, లభించిన తీరు, సేకరించిన తేదీ, కవిపేరు, ఆశ్వాసాద్యంత 
గద్యలు, లభిస్తే లేఖకుని పేరు, కవితాశైలి తెల్సే పద్యాలు, వంశవృక్షాలు, 
గ్యల్పంగా కావ్య విమర్శయిది దాని తీరుతెన్సులు. ఆంధ్ర కవుల చరిత్రకు 
ఎరీళ్ళు తెరచినట్లయింది. కవుల కాల నిర్ణయానికి వారిచ్చిన వివరాలు 
గోడ్చడ్డాయి. ఆనాటి నుండి యా వివరణికలు పరిశోధకులకు ఆధార[గంథంగా 
(Source Book) ఉంటున్నాయి. తర్వాత సాహిత్య పరిశోధన ముమ్మరంగా 
(గింది. పూర్వుల వ్యవహార భాష తీరుతెన్నులు తెలియనయ్యెను. 

అట్లే క్రీ.శ. 4వ శతాబ్ది నుండి క్రీ.శ. 12వ శతాబ్ది వరకుగల శాసనాలను 
సంకలనం చేసి ఉంచారు. ఈ కూర్చు కూడ పరిశోధన దృష్టితోనే. ఇది 
అముద్రితము. ఇక ప్రభాకరుల పరిశోధన విశేషాలు. వారు పరిష్కరించిన గ్రంథ 
సీఠికల్లో పరిశోధన గుట్టలుగా పోసినారు. పరిశోధన పేటికలని వాటిని 
సాహితీవేత్తలు కొనియాడినారు. 

దక్షిణదేశభాషలలో విస్తృత ప్రామాణిక విషయ సంభరిత పీఠికలకు 
ప్రభాకరులే వరవడిపెట్టినారు. ఆ పీఠికల్లో యథార్ధాన్ని ఎట్లా ఆశయంపవలెనో 
పరిశోధకులకు, పాఠకులకు మార్గాలు చూపి పథ నిద్దేశకులైనారు. ప్రమాణం 
లేనిదే పలుకైనా కాగితం మీద పెట్టని నియమం వారిది. సత్యనిష్ట, ప్రామాణికత 
వారి పరిశోధన విహంగానికి రెండు రెక్కలు. 

(1) బసవపురాణము (1926): ఈ పీఠిక 169 పుటలు విస్తరించింది. 
శివకవియుగ సారస్వతానికిది ముఖద్వారం వంటిది. ఆరాధ్యులు వీరశైవులు 
కారని వీరి నిర్ధారణ. వీరశైవము 12వ శతాబ్దిలో పుట్టిందని సప్రమాణంగా 
నిరూపించారు. ఇది కొన్ని వివాదాలకు దారితీసిన మాట నిజం. 


57 























56 / వేటూరి (ప్రణ 


పాశుపతశైవమునుగూర్చి విద్యారణ్యుల అభిప్రాయాలు తెలిపినారు. వీ( 
బసవేశ్వరోపజ్ఞమని ఆధారాలు చూపినారు. వీరశైవ మూలగంథాలను 
బసవేశ్వరానుయాయులు సైత మెరుగని విషయాలు వివరించారు తొ 
వీరశైవపండితులే విస్తుపోయారు వీరి పరిశోధనలు పరికించి. 
అది యటులుండగా, ఆం(ధ్రవాజ్మయ చరిత్రలో “శివకవులు” అనే పళ 
ఒకటున్నదని మొదట కనుగొన్నది (పభాకరులే. ఆ కవులు కేవల శి; 
గురించి మాత్రమే వ్రాసినారు. దేశిమార్గమున వారి రచనము. శిక్ష 
భారాలు = ఛందస్సులో - సమాసకల్పనంలో స్వతంత్రతనెట్లు చూపిరో వెల 
నారు. తెలుగు వ్యాకరణవేత్తలు చెప్పని “శిథిలద్విత్వ' మొకటున్నదని గుర్తిః 
పరిశోధకులు. ద్విపదవాజ్మయ పరిశోధకులకు ఈ పీఠిక చాలతోద్చడింది. 
(2) ఉద్భటారాధ్య చరిత్ర (1925): ఈ పీఠికలో తెనాలిరామలిం! 
రామకృష్ణుడు ఒక్కరే అని ప్రమాణాలతో నిరూపించినారు. శైవవాజ 
పరిశోధనకు కన్నడ కృతుల పరిశీలన అవసరమని గుర్తించి, ఉద్భటారి 
చరిత విషయంలో ఆంధ్ర, కన్నడ కవులు భిన్నరీతులలో చెప్పినవి తెల్పిరి, . 
సరిక్రొత్తవి. 
(3) క్రిధాభిరామము (1928): ఇది (కీవాధకవి రచితమే ఇని అంతర 
సాక్ష్యం ఆధారంగా కాదనటానికి వీలులేని ఉపపత్తులతో నిరూపించారు. 
పరిశోధనలో గాధాసప్తశతిలోని శ్లోకాలు రెండింటికనువాదాలు కనుగా నాథ 
ఏకశిలా నగర (వరంగల్లు) చరిత్ర విషయాలను వెలికి తీసినారు. భవభూ 
మురారి మున్నగు సంస్కృత కవుల (పభావానికిందు 
చూపించినారు. గ్రంథకర్తృత్వ చర్చలో వారినిశితమేధ గోచరిస్తుంది. 
(4) సుగ్రీవ విజయము (1939): శాస్త్రిగారు పరిష్మరింపగా కపిలేశ్వరపుర। 
జమీందారులు శ్రీశ్రీ బలుసు బుచ్చిసర్వారాయడుగారు (ప్రచురించినారు 
'మధురకవితిలనే పీఠికలో 'యక్షగానోత్పత్తి, భాష, భావం, ఛందస్సు దేశి 
ఉందుట లక్షణమని తెల్సి, కురవంజి - యక్షగానవాదాని కంకురార్చ 3 
గావించి, తర్వాతి పరిశోధకులకు త్రోవచూపినారు. తదుపరి యక్షగాన 
పరిశోధన గావించిన వారిలో ఆచార్య యస్వీ జోగారావుగారు (పథమగణ్యులు. 


ముజువు! 


58 


/గ్‌7 






) హరవిలాసము (1989): ఇది శ్రీనాథమహాకవి కృతి. ఈ పీఠికలో 
“ల, తవాయి భౌగోళికంగా మలయాద్వీప కల్పంలోని నగరాలని గుర్తించి 
గు. ఆనాటి తెలుగువారి వ్యాపారం ఆదీవులదాక ప్రాకినదని 
తారు, 
“లితిలుగు ఉదాహరణ కావ్యం బసవోదాహరణము (1928) వెలికితీసి 
అచిన కీర్తి వేటూరి వారిదే. అట్లే అప్పనచారుచర్య పీఠికలో సామాజిక 
ల వివరణ సామాజిక శాస్రజ్ఞులకుపయుక్తమైనది. 

11) పరిశోధక వ్యాసాలు: భాషమహాప్రస్థానాన్ని గూర్చి “వాజ్మయ 
“మము అనే వ్యాసంలోనూ, శబ్దపరిణామాన్నిగూర్చి “ఆంధ భాషావతారంి 
తెల్పినారు. '“అరసున్నను గూర్చినది భాషశాస్త పరిశోధన సంబంధి. 
సుయకు పూర్వపు ఛందస్సు (1922) ఛందశ్శాస్త శోధనకు 
౧ధించినది. మల్లికార్జున పండితుడు 'వాణసి వంశము వాడని, పద్యోత్తర 
పురాణ కృతి కర్త కందనామాత్యు డీవంశములోని వాడనీ శాస్త్రిగారు 
ఎంచి తెల్పినారు. “రంగనాథుని శివకవిత' వీరి పరిశోధనలో బయల్పడినదే. 
“గ్గ తాళపత్రాలనుండి ఎజ్టాప్రగడ రామాయణంలోని ముప్పది పద్యాలు 
సట పెట్టినారు. విచక్షణాత్మకమైన విశ్లేషణకిది ఉదాహృతి. శాసనపరిశీలన 
భారంగా భాషాచరిత్ర నిరూపించే పద్ధతికి (పభాకరులాద్యులు. 

చరిత్ర శోధన 

(1) తంజావూరి ఆంధ్రరాజుల చరిత్ర (1914): దక్షిణదేశాంధ్రుల చరిత్ర, 
హొత్యాలను గురించి పరిశీలించి, పరిశోధించి తొలుత ఎరుక కల్గించినవారు 
కరశాస్తిగారు. ఆనాటి తంజాపుర పాలకుల చరిత్ర, నాటి 
ఎస్కృతపండితుల, కవుల చరిత్రలు, సంగీత సాహిత్య పోషణ, నాటి 
ఎయిత్రులు, కనకాఖి షేకాలు, రాజ్యతంత్రము, వారి దినచర్యలు, ప్రజల 
క్యము, పండితులైన ప్రభువులు, వారిశిష్యులైన పండితులు ఒకటేమిటి 
'ంజావూరు సరస్వతీమహల్‌ విషయాలు, అన్నీ క్రొత్త సంగతులే. ఎన్నో క్రొత్త 
ఎషయాలు పరిశోధనలో బహిర్గత మయ్యాయి. ప్రభాకరుల రచనా పాటవాన్ని 
గర్బ సుప్రసిద్ధ రచయిత, పత్రికాసంపాదకుడు వి.ఆర్‌. నార్ల ఇట్లా చెప్పారు 
కలేఖలో (20-11-84) He was, as I now see, a great master of 















































58 / వేటూరి ప్రభాః 


Telugu prose. I am particularly struck by the amazing fell 
with which he moulded his style to suit the subject... 
with his intimate knowledge of the life and literature of” 
last phase of our medieval age, could have given us 
account of the wars of that period using the nomenclatur 
that period. వేరొకచోట వీరే పరిశోధనలో సి.పి, [బౌను వీరిము 
వామనుడన్నారు. 

“దక్షిణదేశంలో పుట్టిన తెలుగు ప్రబంధాలు వందలు, వంటి 
ముక్కుమొగం చూడక కొందరు వెక్కిరిస్తున్నారు. మంచి ప్రబంధాలు క 
కాని వారి మాటలను మనం పాటించరాదు. మంచికాలం వస్తుంది. అంద! 
వాటివల్ల ఆనందిస్తారు... ఈ (పచురించిన అసలు కథావృత్తాంతం చెన్న 
లైబరీలో వున్నది. హెచ్చుతగ్గులు చెయ్యలేదు... భాషాస్వభావం పాడుచెల 
లేదు.” ఇవి శాస్త్రిగారి మాటలు. తంజావూరు పాలకుల సాహితీ వైభవా 
వెలుగులోనికి తీసుకొనివచ్చిన (పథమపరిశోధకుడు వేటూరి. రచనంః 
వ్యావహారిక భాషలోనే. మూలకృతికనుకూలమైన శైలిని వరించుటలో ) 
విశిష్టత కానవచ్చును. 'రఘునాథరాయల చరిత్రి వ్రాయాలని చాలాకాలః 
అనుకొంటూ వచ్చారు. అది కలగానే మిగిలిపోయింది. 

శృంగార [శీనాథము (1928): ఈ రచనలో (ప్రభాకరులు రెడ్డిరాజ 
సంశోధనకు పునాది వేసినట్లయినది. “అంతకుముందు తెలుగులో ఎవరుగాని 
ఇట్టి గ్రంథం రచించి ఉండలేదని” ప్రసిద్ధ చరిత్రవేత్త ఆచార్య మామిడిపూడి 
వేంకటరంగయ్యగారు ప్రశంసించారు. ఇయ్యది (శ్రీనాథ చరిత్రమే అయి 
ప్రాస్తావికంగా రెడ్డిరాజుల, వారి మంత్రుల, తత్మాలీన కవుల చరిత్రలను 
తడవినారు. కవుల కాలనిర్ణయం గావించారు. రెడ్లకాలంనాటి పదమూడు 
శాసనాలు అనుబంధంలో (పకటించినారు. పిఠాపురం, దక్షారామాదుల గూర్చి 
(శీనాథుడొనర్చిన వర్ణనలు చారిత్రకంగా ఉండటాన్ని గుర్తించారు. (శ్రీనాథకవితకు 
మూల్యాంకణం చేశారు. చరిత్ర పరిశోధనలో వారి ప్రజ్ఞకీ గ్రంథము తారకాణ, 
“హరజటాపతదమరాపగా సన్నిభ/శీనాథ కవితా చరిత్ర చెప్పి'నారని ప్రసిద్ధ 
కవిపండితులు కోపల్లె శివకామేశ్వరరావుగారు జోతలర్చించారు. 

1. త్రిలింగ - 1-10-50 








"నికాక శాతవాహనులు, ఇక్ష్వాకుల పుట్టుపూర్వోత్తరాలు, నాగార్జునుని 
"౨, శివాజి మహారాజు మున్నగు వ్యాసాలు చరిత్ర సంబంధులెన్నో 
యి, 
శాసన పరిష్కారములు - పరిశోధన 

శాసన  పరిష్మారమంటే శాస్త్రిగారి కమందప్రీతి. అందుకై ఎంతైనా 
పడతారు. నిరంతర ప్రాచీన శాసన (పతిబింబావలోకనంవల్ల ప్రాచీన 
అధ్యయనం చేశారు. అక్షర పరిణామాన్ని గుర్తించారు. దేశచరిత్ర 
యటానికి వాజ్మయము, శాసనములు |ప్రధానాధారములు. క్రీ.శ. 1800 
రతములో శాసన పరిశోధనకు విఘ్నేశ్వరపూజ గావించిన మహనీయుడు 
ఇల్‌ మెకలంజీ దగ్గర గుమాస్తగా పనిచేసిన కావలి బొర్రయ్య. తదాది గిడుగు, 
నుబ్టాజు, మల్లంపల్లి ప్రభృతులు ఆ మార్గంలో కృషి చేసినారు. ఆ కోవలోని 
రు ప్రభాకరులు. సహజంగా మహామేధావి అయినా ఉద్యోగ వ్యాపృతికూడా 
రికి సహకరించింది. చారిత్రక పరిజ్ఞాన కుతూహలము, శాసనములవైపు 
గ్భంచినది. 

అమరావతీ శాసనములో 'నాగబు అనే తెలుగు పదమున్నదని (పభాకరులు 
గుర్తించుట వలన క్రీ.శ. 200 నాటికే తెలుగునకొక లిపి, వ్యవహారమున్నట్లు 
తెలిసినది. మనకు తెలిసినంత వరకు తొలితెలుగు పదము శాసనమైనది ఇదే. 
కః శాసనమును చదివి “తెలుగు భాష యేకాక్షరమాత్రము ఇంచుమించు 
రెండువేలేండ్లనాటిది. దొరకె ననునది పదిలక్షల రూపాయిలు దొరకినట్లు 
మురియదగినదే? అన్నారు (1928 జూన్‌ “భారతి”. శాసనపరిశీలనయందు వారి 
సరితోషమంతటిది. పదపడి లక్ష్మీపుర శాసనము, కపిలేశ్వరపురశాసనము(7వ 
శతాద్ది)లను పరిష్కరించి నారు. అహదనకర శాసనములో 'వింతయక్కరము'న్నది 
శాస్త్రిగారి మతము. ఇది యిప్పటికిని వివాదాస్పదముగానే ఉన్నది. ఇవి కాక 
ముక్త్యాల శాసనము (క్రీ.శ. 1129)ను, నందిగామ తాలూకు శాసనాలను 
వెలువరించారు. శాసనస్థపదాలకర్థవివరణ గావించారు. అందువారి పాండితీ 
[(పగల్భత గోచరమవుతుంది. బహుకోణములనుండి పరశీలించుట వారి పద్ధతి. 

ఈ సందర్భంలో తల్లావజల శివశంకరశాస్తిగారు వివరించిన సంఘటన 
నుట్టంకిస్తాను. “నాకు లభించిన మృత్నాత్రమీది అక్షరాలు “అయోమణిలిస్టకాః' 
అని నేను చదివి, అనుమానంరహితం కాక శాస్త్రిగారికి తెలియపరచాను. 








12. LITERARY ACTIVITIES IN SANSKRIT 


12 
సంస్కృత సాహిత్యసేవ 


'భాషాసు రమ్యా గైర్వాణీ. ఉభయ భాషా సాగరాల లోతులు తా 
ప్రభాకరులు సంస్కృత సరస్వతిని యథోచితంగా సేవించారు. వారి సంస్క 
రచనలు విరళాలైనా, (పభాభాసితాలు. ఎడ్వర్డు చక్రవర్తి పట్టాభిషేక (190 
సందర్భమున కొన్ని శ్లోకాలు రచించి, గురువుల మెప్పు చూజగొన్నారు. అప్ప! 
వారి వయస్సు పదునాలుగేండ్లు. పరమగురువులు మాస్టరు సి.వి.వి. గారి 
ఛందః పుష్పాలతో అర్చించారు. 1925లో మహాత్మాగాంధి మదరాసు 
వచ్చినపుడు స్వాగత శ్లోకాలు (పకటించినారు. వాచవి కొకటి. 











శ్లో, కాయేన వాచా మనసేంద్రియైర్వా 
బుద్భ్యాత్మనా చైక విశుద్ధవృత్తయే 
సుదర్శనా ఆత్మవిదే మహాత్మనే 
సుస్వాగతం మోహనచంద్ర గంధయే 
(పభాకరులు సంకలించిన చాటుపద్యమణి మంజరి రెండవ భాగంలి 
సందర్భాలను వివరిస్తూ పదిమంది సంస్కృత కవుల చాటువులు ప్రకటించారు 
అందులో బిల్బణ, పండిత రాయాదులవి ఉన్నాయి. మణిప్రవాళభాషలోనుగ్గ 
శ్లోకసముచ్చయాన్ని వెల్వరించారు. 
నీతిద్విషష్టిక: క్రీ.శ. 6వ శతాబ్దిలోని సుందర పాండ్యుని రచన. పురాణ 
సూర్యనారాయణ తీర్థులు, తాము సంయుక్తంగా పరిష్కరించారు. కనుప[ 
మార్మందేయ శర్మగారు ప్రకటించారు. దీనికి ప్రభాకర శాస్త్రిగారు సంస్కృతంల్‌ 
(1928) పీఠిక రచించారు. శాస్త్రిగారి సంస్కృత శైలికుదాహరణ “అపిచాయం 


62 












త సాహిత్యసేవ / 69 


ద్విషష్టికాకారః సుందరపాండ్యోన్యతమః. సుభాషిత [గంథసంధాతృథి రృహుఖి 
బుష్యగ్రంథః పరామృష్టః, సుభాషితావల్యాం వల్లభదేవోస్యాః కృతేర్చహ్వీ రార్యాః 
౧ణగ్రాహ. _ శుతానుశవికయైన సతాస్పమాకలయత్‌; పరమీమాం కృతి 
నువూర్వ్యా సనైవాపశ్యత్‌...” 
ఆంధ్రులైన సంస్కృత కవుల చరిత్రలు వ్రాయ సంకల్పించి, తొలివిడతగా 
)రస్వతి (ముక్త్యాల) పత్రికలో (1928, 24) జాయపసేనాని, చెన్నుభట్టు, 
ద్యానాథుడు, శాకల్య మల్లుభట్టు, విశ్వేశ్వర కవిచంద్రుడు, పశుపతి 
గాగనాథుడు మున్నగు పదిమందివి చరిత్రలు వ్రాసినారు. వీరు పేర్కొన్న 
గనులలో నలుగురైదుగురివి, జెత్తరాహులుగాని, దాక్షిణాత్య కవిచరిత్రకారులు 
గాని ఇప్పటికినీ గుర్తింపక పోవటము ఆశ్చర్య మనిపిస్తుంది. అట్లే తంజాపుర 
సంస్కృత కవుల వివరాలు విశదపరచినారు. శాసనస్థ శ్లోకాలెన్నింటి నో 
ఏద్ధరించారు. 

సంస్కృత ప్రాచీన ప్రహసనము భగవదజ్ఞకమును 1925లో పరిష్కరించి, 
సంస్కృతంలో పీఠిక వ్రాసి ప్రచురించారు. ఈప్రహసనాన్ని తెనుగులోనికను 
సదించిన ప్రథములు కూడా వీరే, 

ప్రభాకరుల సంస్కృతశైలి పరమసుకుమారంగా ఉండి, హృదయ మార్దవం 
కొట్టవచ్చినట్లు కనిపిస్తుంది. ప్రాచీనగ్రంథాలు ప్రచురించి సంస్కృతలోకానికి 
మహోపకారం చేశారు. భాసాదుల నాటకా లనువదించి తెలుగువారికి 
చూజలిచ్చినారు. వారి కలం ఉభయభాషలలో పదును తేరినది. 

శాస్త్రిగారి సేకరణలో లొల్ల లక్ష్మీధరుడు కృష్ణదేవరాయలపై చెప్పిన 
చాటువూ, సమస్యాపూరణమూ చిత్తగించండి, 
శ్లో. శ్రీకృష్ణక్షితిపాల దత్త మణిభి ర్విద్వత్క వీనాం గృహా 

నానారత్న విచిత్ర కుట్టిమ భువో రత్నాకరత్వం గతాః, 

అబ్బిః కేవల వారిపూర నిలయ స్సంభావ్యతే సజ్జనై 

రంభో ధిఃజలధిః పయోధి రుదధి ర్వారాన్నిధి ర్వారి ధిః 


63 







70 / వేటూరి ప్రభాకర 


(రాయల వారిచ్చిన మణులతో విద్వత్మవులు తమ యిళ్ళల్లో రత్నాలు పొ: 
చపటాలు చేయించు కొన్నారు. అందుచేత వారి గృహాలన్నీ రత్నాకరా 
(రత్నాలకు నెలవులు) అయిపోవడంతో నీళ్ళు మాత్రమే మిగిలిన సముద్రా 
సజ్జనులంతా “అంభోధి, జలధి, పయోధి అనే పేర్లతోనే పిలుస్తున్నా 
అందుచేత సముద్రానికి రత్నాకరమనే పేరిప్పుడు లేకుండా పోయింది) 





64 


13. SUPPORT FOR COLLOQUIAL TELUGU LANGUAGE 


13 
వ్యావహారిక భాషావాద సమర్ధన 


అంతకుముందూ కొంత చర్చ జరిగినా, వ్యావహారిక భాషోద్యమానికి ఒక 
విస్పష్టమైన ఆకృతి అంటూ కలిగింది 1910 ప్రాంతంలో. సరిగా ఆ 
సంవత్సరంలోనే గురజాడవారి ముత్యాల సరాలు వెలువడటం మొదలైనది. 
సంఘసంస్కరణోద్యమం లాగునే ఈ భాషోద్యమమూ సాంఘిక ప్రయోజనాన్ని 
అశించి పుట్టినదే. నూటికి తొంభై మంది విద్యావంతు లైనప్పుడే, సంఘంలో 
సుస్థితి యేర్పడినప్పుడే, సాంఘిక రాజకీయ ప్రయోజనాలు ప్రజలనుభవింప 
గలుగుతారు. కావున ప్రజలను విద్యావంతులను చేయడానికి, వారిలో సాంఘిక 
బాధ్యతలను ఉద్చోధం చేయడానికి వాడుకభాష మిక్కిలి సహకారి. పటిష్టభావ 
ప్రకటనకు వాహికగా రూపొందటానికి, సుసంపన్నం కావటానికి శిష్టవ్యావహారిక 
భాష మాత్రమే అందుకు సాధనం కాగలదు. ఇది దృష్టిలో పెట్టుకొని గిడుగు 
రామమూర్తి పంతులుగారు వ్యావహారికోద్యమం లేవదీశారు. వీరికి ఎ.వి.యన్‌. 
కళాశాల (విశాఖపట్నం) ప్రిన్సిపాలు పి.టి. (శ్రీనివాస అయ్యంగారు, విద్యా 
శాఖాధికారి జె.ఎ. ఏట్సు చెరోవైపున నిలబడ్డారు. గిడుగువారి మిత్రుడు 
గురజాడ ఊతమిచ్చారు. వీరే ఈ వాదానికి మూల పురుషులు. 

ఆనాడు మహామహోపాధ్యాయ తాతా సుబ్బరాయ శాస్త్రి, శేరి కాశీనాథ 
శాస్త్రి, వజల చినసీతారామశాస్తి మున్నగు సంస్కృత పండితులు ఈ వాదాన్ని 
సమర్థించటం విశేషమే. ప్రభాకరుల వయస్సు అప్పటి కిరువదియెదేండ్ల లోపు. 
ఆయన ఏమంటారంటే “రామమూర్తి పంతులుగారి వాదముతో నేను 
సంపూర్ణముగా ఏకీభవించినాడను. 1912-13 ప్రాంతాల్లో వాడుకభాషలో నేనే 
కొన్ని (గంథములు ప్రకటించినాను. సభలలో వాడుక భాష మాట్లాడడం, 


1. నవ్యసాహిత్య పరిషత్తులో ప్రసంగం - పుటలు 9-10 (1946) 


65 






















72 / వేటూరి (ప్రభాకర 


పత్రికలలో వ్యాసాలు వ్రాయడం కూడా తప్పుగా భావించే కాలమ 
(గామ్యభాషంటే అంత ఈసడింపు. 

1910లో భాసనాటకానువాదంలో వ్యవహారికభాష ప్రయోగించారు ఈ , 
సమర్థనకై 'కామధేనువుకథ' రచించారు వ్యావహారిక భాషలో. కొద్ది 
భాషాపండితులు మాత్రమే సమర్థించారీ వాదాన్ని అయితే ఆ దిశగా, 
చేసినవారు తక్కువ. శాస్రిగారావాదాన్ని సమర్థిస్తూ ప్రాచీన వచన రచ, 
వాడుక భాష ఎట్లా చేరుకొన్నది ఆధారాలతో నిరూపిస్తూ వ్యాసాలు, వేరే | 
(గ్రంథాలు రచించారు. 'గామ్యమీమాంసి అనే వ్యాసంలో “చాలామ 
పండితులు ఇతరులు కూడా (గామ్యమంటే ఒహ చీడపురుక్కిందనో పెద్దపులిగి 
కలరా గానో భావిస్తారు” అన్నారు. మరోవ్యాసంలో (ప్రాచీన కావ్యవ్యాఖ్యానా 
కథలూ, శాస్త్రగంథాలూ దేశచరిత్రలూ, చాలాచాలా వాడుకభాష 
ఉన్నవన్నారు. శాసనాలు వాడుకభాషలోనే. అదికాక, వచన రచ 
వాడుకభాష ప్రయోగించటం సంప్రదాయ సిద్ధంగా ఉండేదని నిరూ! 
గిడుగువారి “తెలుగు? పత్రికలో (1919 సెప్టెంబరు) వ్యాసం ప్రచురించి 
(ప్రాచ్యలిఖిత పుస్తకశాలలో పండితులుగా ఉండటంవల్ల, లేఖలు, కైఫీయతు 
వ్యవహార పత్రాల్లో వ్యవహార భాష ఉండటం వారికి చక్షురక్షర గోచరం. కేన 
వినికి కాదు. అందుచేత వారు వ్యవహార భాషావాదాన్ని సమర్థించటం 
ఉద్యమానికి పెద్ద ఊతం ఇచ్చింది. తొలి నాళ్ళలో మూలస్తంభం. 
భాషోద్యమంవల్ల తెలుగులోని వాజ్మయంపట్ల భాషావేత్తలలో  & 
కలిగిందనటం నిజం. “నేటి తెలుగు నాటి తెలుగు” వ్యాసమూ ఈ కోవలోనిడ 


“వాడుకభాష మంచి నీటివలె బహు (పయోజనములు గలది. కావ్య 
(గ్రాంథిక భాష) పంచదార పాకమువలె పరిమిత ప్రయోజనము గలది 
విస్పష్టంగా చూడగలిగిన - వివరించగల్లిన భాషావేత్తలు శాస్త్రిగారు. 


లిపిసంస్క్మరణ: (పభాకరులు కేవల భాషాచరిత్ర శోధనకే పరిమితం ఈ 
భాషయొక్క, ప్రధానంగా లిపియొక్క  ఆధునికావసరాలను గుర్తిం 
అధ్యయనంలో ముద్రణలో - 'టైపింగులో గల క్లేశాలను గమనించి లి 
మార్చాలని సంకల్పించి నూతన పద్ధతిని రూపొందించి ఒక వ్యాసాన్ని (19 
భారతిలో 'ప్రచురించినారు. చెసిన కొన్ని సూచనలు, మార్పులు అచ 


66 


న్యావహారిక భాషావాద సమర్థన / 78 


'అ'కారము మాత్రమే వాదుకొని తక్కినవి ఉజ్జగించుట. 'అికారముపైననే కొన్ని 
గుర్తులుంచు పద్ధతి యేర్పడినచో 15 భిన్నాక్షర ములు తగ్గును. అట్లే హల్లులలో 
వర్గప్రథమాక్షరమునకే కొన్ని గుర్తులుంచుచో 10 అక్షరములు మాత్రమే 
నేర్వవలసి యుండును. అట్లే ద్విత్వ, సంయుక్తాక్షరములలో మార్పులు 
సూచించిరి. దీనివలన అక్షరసంఖ్య తగ్గి, వాని స్థానాలను సరిచేసి మార్పులు 
చేయదగునని, సర్వమూ మార్చుచేయరాదని హెచ్చరించిరి. వారు చూపిన 
మార్పులను చూచి శ్రీ భోగరాజు పట్టాభిసీతారామయ్యగారు 18-4-28న 
కొత్తలిపిలో శాస్త్రుల వారికి ఒక లేఖవ్రాసినారు. అది సరిగానే అందినది. ఈ 
వ్యాసాన్ని చూచి తాతా సుబ్బరాయ శాగస్తులవా రభినందిస్తూ ఒక వ్యాసం ఆంధ్ర 
పత్రికలో ప్రచురించినారు. ఎర్నాకులం నుండి సుప్రసిద్ధ ఫైలాలజిస్టు యల్‌.వి. 


రామస్వామి అయ్యరు 24.5.28న ఒక లేఖ శాస్త్రిగారి నభినందిస్తూ వ్రాసినారు. _ 


పభాకరుల |పజాపరిధి విసతమెనది. మౌలిక |పతిభకిది మరో ఉదాహరణ. 
స్త (తట నేలా [8 


67 


14. FOLK LITERATURE CONSOLIDATION 


14 
జానపద సాహిత్య సముద్ధరణ 


సామాజికాభ్యుదయానికి తోడుపడే సాహిత్యశాఖలలో జానపద్‌, 
మొకటి. ఇందులోనే పజల చిత్త వృత్తులు, తీరుతెన్నులు, 
సంప్రదాయములు,  దేసితనము ఉట్టిపడుతుంటాయి. జాతి సం y 
నిక్షేపములు. సాహిత్య సంపద అందరకూ అనుభవింపదగినదిగా ఉ 
జాతిని మేల్కొల్పిన వైతాళికులలో శాస్త్రిగారు ప్రముఖులు. ఈ శతా, 
చరణంలో (పధానులున్నూ 













ఈ వాజ్మయాన్ని బాల-స్తీ-పామరపరంగా వింగడించారు. తొక్కు 
పాటలనుండి వచన మాలికా గీతాలు, సంకీర్తనలపర్యంత మిందు! 
యక్షగానాలు ఈ శాఖలోవే. కూనలమ్మపదా లెన్మిదింటిని ప్రకటిం 
ఏలపాటలు, పల్లెపదాలు, జానపద వాజ్మయంపై పలు ప్రసంగాలు ఇ 
కాటమరాజు కథను పరిష్కరించి ప్రచురించారు. “మధుర కవితిలను 
సేకరించి పత్రికల్లో (పకటించినారు. పాతకాలపు పాటలను గురించి వివ 
“ఎన్నాళ్ళదాకా పాటలు, పదాలు మొదలైన మధుర కవితలయెడ రసః 
మాదరము చూపదో, అన్నాళ్ళ దాకా ఆంధ్ర కవితయం 'దంధ్రతావె 
గుబాళింపదు. నవకము, చలి, చక్కన గలిగి తియ్యతియ్యనై యాంగ్రల్‌' 
నాలుకమీద నాట్యమాడుచున్న మధుర కవితల నెన్నింటినో చవి 4 
సంతోషించి చాలగా సంపాదించితిని”. ఒడుపులు, ఒయ్యారములు 
వాడుకభాషలో బొంగరము త్రిప్పినట్లు పొంకముగా వచన రచన చేయ 
దిట్టలు (పభాకరులు. 1 


ను గ 1! 
1. 1917 జనవరి 18, కృష్ణా పత్రిక 2. వ్యాసమంజరి - పుట 174 


68 
























ఇద సాహిత్య సముద్ధరణ JT 


పదసేకరణ: లిఖిత వాజ్మయాన్ని వెల్వరించటంలో ఎంత శ్రద్ధ చూపించారో, 
గాద్భత వాబ్మయాన్ని సేకరించి, వ్యాకరించి ప్రకటించటం లోను అంతటి 
న. అంత మాత్రమే కాదు, జనుల నోళ్ళలో నానుతూ లిఖితరూపం పొందని 
సులు, నానుళ్ళు, పలుకు గుత్తులు, _ లబ్బులు ఎన్నో సేకరించి తమ 
టుపస్తకాల్లో భద్రపరచినారు. పదసేకరణకై తంటాలు పడ్డవారిలో వీరే 
థ్రములనుకోవచ్చును. ఈ వాబ్మయార్చన భాషకు పుష్టిని చేకూర్చేది. 1960 
త కొన్ని పదబంధ పారిజాతాలు ప్రకటింప బడ్డాయి. అయితే అవి 
ఎథస్థపదాలనే ఎన్నుకొన్నాయి. శ 

శాస్తిగారేమన్నారో చూడండి! “ఎప్పుడో నేను ప్రాచిన గ్రంథాలకై దేశాటనం 
నూ ఉండేటప్పుడు లిపిరూపము పొందకుండా ప్రజల నాలుకల మీదనే ఉండే 
టలు, పదాలు, నానుళ్ళు వగైరాలను సేకరిస్తూ ఉండేవాణ్ణి.” అలా సేకరించి 


944) ప్రకటించారు. _ వారు సేకరించింది కొండంత. ప్రకటించింది 
నగింజంత. అమరంలా ఆ పదజాలాన్ని వర్గాలుగా విడగొట్టినారు. అకారాది 
కనుంకంటె ఇది లెస్స అని వారి మతము. 

వారే అన్నమాటలివి “పాటలు, పదాలు, పొడుపు కథలు, పలుకుబళ్ళు, 
“ానుళ్ళు, దేశీయాలు, నుడికారములు, జాతి వార్తలు, చమత్మారములు, పొడుపు 
ఎద్యములు, చాటుధారలు, లక్షణోదాహరణములు మొదలయిన వానిని, భాషా 
ఎస్యపు పంటలలో, ఇదివరకు సేకరముగాక, గాలికి కొట్టుకు పోతూ ఉండే 
"రురుడు, రాలుడు పరిగ గింజలను విచ్చగాడనై ఊళ్ళూ నాళ్ళూ తిరుగుతూ 
ము ప్పెయళ్ళ ముందునుండి ఎక్కడ పట్టితే అక్కడల్లా యేరుకు తెచ్చుకుంటూ 
ఉన్నాను (1944 జనవరి ఆంధ్రపత్రిక.” జనుల నాలుకలపై నివాసమున్న 
ఎదజాలమంతా దేశస్థితిగతులు, అభిరుచులు మారే కొద్దీ ఉత్పన్నమైపోతుంది. 
(ప్రజాసూక్తము లనదగిన సామెతలను, జాతీయాలను సేకరించి భావితరాలకు 
పదసంపద నందించిన వాజ్మయ సేవకులు ప్రభాకరులు. పరిపుష్టమైన 
కచనలకివి అత్యంత సహాయకారులు. ఇంత సేకరించి కూడా తెలుగువారి నిట్లు 
జాగృత మొనర్చినారు. “దేశము నలుముఖముల గాలించి మంచి మంచి తెలుగు 


1. తెలుగు మెబుగులు - పుట 44 


గ్రాకరించి, వర్గీకరించిన వానినే 'గాలికబుర్లు' అనే పేరుతో ఆంధ్ర పత్రికలో - 


69 


76 / మే చౌ 










పలుకుబళ్ళను, కథలను,.... వింత శబ్ద్బజాలమును స! 
అచ్చురాకముందు అన్ని రకముల రచనలను తాటాకులమీదను, . 
మీదను ఉండెడివి. ఆంధ్ర భాష అందచందములు సరిగా గుర్తిం; 
'సర్వే' అత్యావశ్యకము”. అప్పుడే తెలుగునుడికారము మిసమినలు 
(గహింపగల్లుతారు. (పభాకరుల ముందుచూపు, పరిశీలన ఎం 
గమనింపవలసి ఉంటుంది. శాస్త్రిగారి అముద్రిత వ్రాతప్రతుల్లో 
పలుకుబళ్ళు. ప్మగంథాలలోనూ చరనిని ఇప్పటికీ 
(గంథస్థమైనవాటికంటె జనవ్యవహారంలోని పదబంధాలు సేకరించుట 
మక్కువ ఎక్కువ. భాషా సరస్వతి జీవధాతువు అదే అని వారి నిశ్చయః 





70 


15. YOGA PHASE 


15 

'యోగిదశ 

సూష్టరు సి.వి.వి. అను మహాపురుషులు ఏర్పరచిన కొత్తయోగం అంటే 
కరహిత తారక రాజ యోగంిలో 'ప్రభాకరులు ప్రవేశించి 
౫-6-1916) తుది శ్వాస పర్యంతమూ గండు చీమ పట్టుకొన్నట్లు గట్టిగా 
గైకొని, అసిధారా వ్రతంగా యోగసాధన చేసిన తపోమయులు. ఈ సంగతి 
'కమునకంతగా తెలియదు. శాస్త్రిగారికి గురువుల పై మహా విశ్వాసము. వారి 
తనాడుల్లో సీ.వి.వి. చింతనమే ప్రవహించింది. ప్రార్థనవేళ తప్పిన దినము 
గు. నమ్మినదాన్ని చిత్తశుద్ధితో ఆచరించిన కర్మయోగి. చెప్పినది చేసినారు. 
=మాచరింపనిది చెప్పలేదు. సత్యగవేషణే వారి జీవన మంత్రం. అంత 
ద్యోధం ప్రధానంగా - ప్రమాణంగా - యోగాచరణంలో లోతు లరసిన 
సహర్ని సర్వనిర్వాహకములు జరుపుచున్నది మాస్టరు ప్రజ్ఞే అనే పరిపూర్ణ 
ఎశ్వాసమే. వారి ఊపిరి. సంవత్సరాలు గడిచేకొద్దీ యోగచింతన ఆయనను 
ఆకమించేసింది. సాహిత్య కార్యకలాపాలు ఉప్పన చప్పనగా తోచినవి. 
“ప్రపంచమంతా తల్ల క్రిందులైనా సరే, ప్రాక్టీసు (యోగసాధన)లో యాక్‌షన్‌ 
(యోగక్రియ) జరుగుతూ దానివల్ల ఇతరులకు ఉపకారం జరుగుతూ నాకు 
సచ్చిదానందాదులు లభిస్తూ ఉండబట్టి నా ముక్కులో ఊపిరి ఆడుతూ 
ఉండేదాకా నేను ఈ మార్గాన్ని విడుచువాడను కాను. ఈ విషయం మార్గశిర 
శుద్దానికి నేను మద్రాసు వచ్చినపుడు' టి.యస్‌. రామానుజమున్నూ, 
యన్‌.ఆర్‌.బి.వి. కుమారుడున్నూ వచ్చి ఉండగా స్పష్టం చేసినాను.2 ఒకవేళ 
యన్‌. ఆర్‌. బి.వి. శరీరం విడిచినా నేనీ నిశ్చయానికి కారణం, నాలోని సి.వి.వి. 
యాక్‌షన్‌గానే ఉంచుకొన్నాను గనుక చలింపను అని స్పష్టంగా చెప్పినాను. ఆ 











య un id 
1. టి.ఎస్‌. రామానుజం: యన్‌. ఆర్‌. బి.వి. శిష్యులు, అంతర్జాతీయ కార్మిక నాయకులు 
౧. ఎన్‌.ఆర్‌.బి. వేంకటా చలపతి - మీడియము, కుంభకోణ నివాసి (1883-1947) 


71 



















78 / వేటూరి ప్రభా 


నిశ్చయముననే నేను నిలిచి తీరుదును గాక! ఇట్టి ధైర్యము సి.వి.వి. 
అనుగహించినారు. వారి మీది (పేమనౌక నహాయముననే ఆపత్సము[డ్ర 
గడపగలను గాక” ఇవి మాటలు కావు! మహా మంత్రాలు!! 

యోగవిషయంలో (పభాకరులెప్పుడూ పురాణ ప్రమాణాల నుట్టంకిం* 
కాదు సరికదా 'నా అంతరుద్భోధ మిది. ఇట్లా చేయండి” అనేవారు సాధకు 
ఆయన సిద్ధపసిద్దులైన మహాభాగులు. మాష్టరుసి వి.వి. గారి మీడియా 
నే నెరిగినది గురుదేవులు శాస్తిగారినే. 


ఈ యోగం లక్ష్యం వైయక్తిక మోక్షం కాదు. 'లోకకళ్యాణమే” 
గమ్యమని చెప్పేవారు. శరీరంలో ప్రజ్ఞ (పవర్తిస్తుండగనే యోగ విక 
గుర్తింపగల్లటం ఈ యోగ విశేషం. మనిషి అవశస్థితిలో సమాధిగతుడగి 
కాదు. ఈ యోగసాధకులలో కుండలినీ (పచోదనమూ సహస్రార విజృంభణ 
నాడీమండలమంతటా ఒక _శక్తిధార అప్రయత్నంగా (పహించః 
జరుగుతుంటాయి. గురువుల సంస్మరణతో సాధకులలో అపూర్వశక్తి చాల; 
జరగటం దీని విశిష్టత. “ఎటర్నిటీ” (మృత్యుంజయత్వము) యోగచరమగము 
య అధిగమించి Fourth.,Dimension Work నడవాలని మాషః 

సి.వి.వి. సంకల్పించి నూతన యోగాన్ని (పసాదించినారు. ప్రభాకర శాస్త్రిగారి 
యోగవికాసం వల్ల కొన్ని అద్భుత శక్తులు ir we అవి నిన్నా, 
సేవకే వినియోగింపబడినాయి. పరమేశ్వర ప్రీత్యర్థమను సంకల్పమతో వీర 
(పతికార్యమును జేసేవారు. వారి యౌగిక శక్తులు ఒకటీ. యోగ చికిత్స ద్వార 
మానసిక, శారీరక రుగ్మతలను మానుట. దీనినే వారు *“ట్రీటుమెంటు' 
అనేవారు. ఈ యోగశక్తి మూలమున తేలుకాటు, ఒడలుకాల్పు, టైఫాయిడు, 
పరిణామశాల, పైత్యకోశంలోరాళ్ళు, నంజు, జవదరము, క్షయ మున్నగు 
వ్యాధులు తొలగించేవారు. వారి దగ్గరకు ఓసారి సాహరిగా యోగచికిత్సకై 
వచ్చేవాళ్ళలో రిక్షా లాగేవారు, కస వూడ్చుకొనేవారు, ఆఫీసర్లు, టీచర్లు, 
దాక్టరులు, ఇంజనీరులు, లాయర్లు, సనాతనులు, కమ్యూనిస్టులు, కాంగెసువారు. 
ఇలా బహుగోత్రాలవారు వచ్చి రోగవిముక్తులై ఆనందంతో తమతమ యిళ్ళకు 
వెళ్ళేవారు. అది అటుండగా, కేవలం జాబులద్వారా తమ ఆధివ్యాధులను - 
దూరదూరాలనుండి తెలియ బరచగా, ట్రీటుమెంటు మూలమున నయమైనవారు ' 
వందలవంది! 'నిర్వర్తింతున్‌ బరిచర్య నార్తులకు యావచ్చక్తి నర్చించి అని. 


72 


మైగదశ / 79 


నారిదీక్ష శాస్త్రిగారి యోగశిష్యులు, ట్రీటుమెంటులో గురుదేవుల శక్తులబ్బినవారు 
శీకొత్త రామకోటయ్యగారు (1909 - 1991 ఇట్లా వ్రాశా రొకచోట “మా 
గామములో ఉన్న సాధకులలో ఎవరికైనా జబ్బు చేసినపుడు ఆ విషయమును 
కస్తిగారికి తిరుపతి జాబు వ్రాసే వారము. ఆ వ్రాసిన జాబు పోస్టుడబ్బాలో వేసే 
వారము. ఆ జాబు శాస్త్రిగారికి చేరుటకు రెండు మూడు రోజులు పడుతుంది. 
కాని ఆ జాబు ఇక్కడ పోస్టు డబ్బాలో ఉండగానే ఆ రోగికి జబ్బు తగ్గిపోవుట 
అరంభించేది. ఆ సాయంకాలానికే ఆ రోగి, రోగముక్తుడై హాయిగా తిరిగేవాడు. 
అనగా శాస్త్రిగారు మన జాబు చూడకముందే రోగనివారణ జరిగేదని అర్థం. 
ఇందుకు కారణం శాస్తిగారిలో ఉన్న అపారమగు (ప్రేమయే అనిన్నీ, ఇతరులకు 
అనందం కలగాలన్న వారి ఆకాంక్షయే ముఖ్య కారణమనిన్నీ తెలుసుకోగలం”. 
కరుణ, సానుభూతి, అనుతాపము శాస్త్రిగారికి 'ప్రాణధాతువులు. అవే వ్యాధి 
నిర్మూలనకు దోహదకారులైనాయి. ప్రభాకర శాస్రిగారిచే యోగచికిత్స పడసి 
సుఖులైన వారిలో సర్వశీ కొత్త వేంకటేశ్వరరావు (లాయరు, గుంటూరు), కొత్త 
రామకోటయ్య (చినకాకాని), జలసూత్రం రుక్మిణీనాథ శాస్తి (బందరు), [శ్రీమతి 
చాగంటి కల్పవల్లి (విజయవాడ), అడవి బాహిరాజు (లాయరు, భీమవరం), 
చిత్తూరు నాగయ్య (మదరాసు, సినీయాక్టరు), _యస్‌.టి.పి. భాష్యకాచార్యులు 
(రాయవెల్లూరు), వెన్నెలకంటి మునికృష్ణయ్య (ప్లీడరు, తిరుపతి), కాశీనాథుని 
నాగేశ్వరరావు పంతులు, (మద్రాసు, ఉనికిలి వెంకట్రాజు (గుండుగొలను, 
ప.గో.జిల్లా), యన్‌. పద్మనాభ స్వామి (రాజమండ్రి) మున్నగు వారెందరో 
ఉన్నారు. ఒకటి రెండు సంఘటనలు ఉదాహరిస్తాను. 
“my కొత్త వేంకటేశ్వర రావుగారను సంపన్నులు 'లా అపెంటిసు” పరీక్షకు 
మద్రాసు వెళ్ళవలసి యుండెను. వారిది తెనాలి దగ్గర సంగం జాగర్లమూడి. 
అప్పటికే” వారు పదినెలలుగా తీవానారోగ్యముతో పీడింపబడుచుండిరి. తొలుత 
106 డిగ్రీల మలేరియాతో ఆరంభమయినది. అల్లోపతి, హోమియోపతి వైద్య 
నిపుణులచే చికిత్స చేయించు కొన్నారు. ఆయుర్వేదమును వాదినారు. నాటు 
మందులు సేవించిరి. దేనికిని కుదరలేదు. ఇరువది పౌనుల బరువు తగ్గినారు. 
రోజూ సాయంకాలము జ్వరము తగులుచునే యుండెను. నిద్ర పట్టదు. ఏమి 
తిన్నను వంటపట్టదు. నరముల జిగి దిగనారెను. వ్యాథి ఎవ్వరికిని అంతుపట్టుట 
లేదు. 


73 














ఇట్టి స్థితిలో (శ్రీ ఉన్నవ లక్ష్మీనారాయణ పంతులుగారి సలహాపై 
పరిచయలేఖ గైకొని, మద్రాసు చేరి [శ్రీ ప్రభాకరశాస్తిగారిని సందర్శిం 
నాయనా! ఎవరు నీవు” అని స్నిగ్ధ గంభీర స్వరముతోవారు పలుకరిం। 
వేంకటేశ్వరరావుగారిని భోజన, వసతి సౌకర్యాదులు ముందుగానే 
తెలిసికొన్న తదుపరి, శాస్త్రిగారి తొలిమాట లివ్వి “మంచి నేయి, కూరలు, 
పండ్లు విరివిగా తీసుకొనాలి. ఈ ఆహారముతో నీ జబ్బు కుదురుననుకి 
కుదుర్చునది సర్వకర్త యగునీశ్వరుడే! నీ శరీరపుష్టికి ఈ తిండి కావలయు 


తొలిపూట ట్రీటుమెంటులో వేంకటేశ్వరరావుగారి శరీరమందంతట 
శక్తిధార ప్రహించినట్లయ్యెను. చెమట యోడికలు కట్టెను. ఆ పట్టున న 
రోజులపాటు శాస్త్రిగారి దివ్యసన్నిధానమున గడిపినారు. మంచి ఆకలి, సుః 
తొలుత చేకూడెను. ఇరువది రోజులలో ఇరువది పౌనులు తూకము పెరి, 
సంపూర్ణారోగ్యముతో వారు స్వగామమునకు మరలిరి. ఈవృత్తాంతమంత 
వారే ప్రజ్ఞాపభాకర పీఠికలో వివరించినారు. 


(2) నెను (ఈ[గంథరచయిత) (పభాకరశాస్తులవారి వద్ద తిరుపతిలో విడా 
నాలుగో సంవత్సరం (1945-46) చదువుతున్నాను. ఆయేడు అక్టోబరులో నే 
తీవ్రంగా జ్వరపడ్డాను. ఎన్నిరోజులైనా తగ్గటం లేదు. శారీరక, మాన 
_ స్వస్థతలు సడలినాయి. నాపిచ్చి నాకానంద మన్నట్టు ఉండేవాణ్ణి.. అప్పటికే 
పెళ్ళయింది. దేహంపై మనస్సుపై నాకు పట్టు తప్పింది. ఏవేవో వికార చేష్టల 
ఆ స్థితిలో గురుదేవులు [(పభాకరుల చరణములాశయించాను. రోజూ ప్రార్ధన! 
రావలసిందిగా ఆదేశించారు. ఇంకా జ్వరం వస్తూనేవుంది. బరువే 
తగ్గిపోయాను. ఆ స్థితిలో రోజు (పార్థన సమయాలకు నేను వెడుతున్నాను. అః 
ఉండగా ఒకరోజున శాస్త్రిగారు నా ఆరోగ్య పరిస్థితిని పరికించి “నీకేం కావాలి” 
అన్నారు. చాలారోజులుగా నా శరీరం సలసల కాగుతుండటంవల్ల నేనో వింత 
కోరిక కోరాను. *నా దేహం హిమానీగ్భహంలో ఉందాలి. అదీ సౌధోపరిభాగమై 
ఉండాలి. అధీ ఏకాంతంగా ఉండాలి. ఆ భవనం చుట్టూ 'లాను’ లో పుష్పోద్యాన 
ముండాలి. కెరటాలు లేని సాగరంలా నిశ్శబ్దం అక్కడ రాజ్యం చేయాలి. ఎవ్వరూ 
నన్ను నిద్ర లేపకూడదు.” ఇట్లా కోరికల పరంపర చెప్పుకుంటూ పోయాను. 
ఇదంతా వినివారు “మన కరణం కవి అవుతున్నాడే” అని పరిహాసం చేశారు. 
ఇంతలో సాయంకాలం (ప్రార్థన సమయం ఆరుగంటలయింది. గురుదేవులు 
















/ 8] 


మూసికొన్నారు. ప్రార్ధన సమయంలో అందరూ అప్రయత్నంగా 
లోకి జారి పోయారు. మహాద్భుతం! ఏ వాతావరణాన్ని నను 
కన్నానో అది నాకు అనుగ్రహింపబడింది. నామేను మంచు మందిరంలోనే 
అదీ రెండు, మూడు గంటల అనుభూతి! నా ఆనందానికి అవధుల్లేవు. 
పోయి!! దేహంలోని ఉష్టతీవ్రత పూర్తిగా మటుమాయమైంది. నేను ఆ సుఖ 
గండి లేచే సరికి, జ్వరం పూర్తిగా తగ్గి మామూలు స్థితికి వచ్చాను. 
రు (పేయరయిన తర్వాత ప్రతివారిని “ఏం జరిగింది ప్రార్థనలో?” లేదా 
సునిపించింది?” అని అడగటం రివాజు. అందరినీ అడిగినట్లే నన్నూ 
ఇరు. నా అనుభూతిని సవినయంగా ' వివరించాను. ఆ అనుభూతినే, 
ఎగైదేళ్ళ తర్వాత “ఆనందవల్లి” కావ్యంలో అక్షరబద్ధం చేశాను. 
ఆకయినన్‌ జలింపదు లతావనిలో, నవయామినిన్‌ రసో 
తేకమునన్‌ గదల్పదు ఖుషీగను కోయిలబాల కంఠమున్‌ 
నీ కనుసన్ననే మెలగి నీడజముల్‌ రవమున్‌ ఘటింప, వే 
నా కలిగొన్నవాడనయి యచ్చట నిద్ర కుపక్రమించితిన్‌ 
నిద్దురయంచు బల్మను ఘనీభవమౌ ఇహసౌఖ్యరాశియే 
ముద్దయినట్లు తోచె, నవమోహన మంగళ శాంతి నిక్వణ 
మ్మద్దరి విన్చడెన్‌, ఒక మహాలలితమ్మవు పుష్పశయ్యలో 
నిద్దురవోవ నాజ్ఞయిడె, నే శయనించితి నందు పొందుగన్‌ 
నేను నిద్రనుండి లేచిన పిమ్మట మళ్ళా “నీ కేంకావాలి అన్నారు. రోజుకు 18 
గంటల చొప్పున నిద కావాలన్నాను. “ఏమిటీ వింత! కుంభకర్ణుడిలా' అన్నారు 
మళ్ళీ. కాని వారనుగ్రహించినట్లు నేను భావింపలేదు. కాని మహా విచిత్రం! 
అంతే! ఆ మరునాటి నుండి ఇరవైయొక్క దినాలపాటు ఒకటే నిద్ర! నా 
శరీరానికి ఏంత విశ్రాంతి! ఎంత బలము! ఎంత ఉత్సాహము ప్రసాదించినదో 
చెప్పలేను. ఆ రోజుల్లో నన్ను పట్టిపీడించిన వ్యాధులన్నీ మటుమాయమయ్యాయి. 
అనంతరం రెండుమూడు దినాలకు పూర్ణారోగ్య వంతుణ్ఞియ్యాను. 
అనుగ్రహించినట్లగపడకుండా అనుగ్రహించటం ప్రభాకర యోగిపుంగవులలో 
ఒర ౨౩9. 

(3) సంపంగి పరిమళం: ఒక తూరి ప్రముఖ సంస్కృత విద్వాంసులు 
అప్పల్ల సోమేశ్వర _ శర్మగారూ, హిందీప్రధానాచార్యులు అయాచితుల 


75 
















80 / వేటూరి, 


ఇట్టి స్థితిలో శ్రీ ఉన్నవ లక్ష్మీనారాయణ పంతులుగారి సలహా 
పరిచయలేఖ గైకొని, మద్రాసు చేరి శీ ప్రభాకరశాస్తిగారిని సందర్తి 
నాయనా! ఎవరు నీవు” అని స్నిగ్ధ గంభీర స్వరముతోవారు పలుకరి 
వేంకటేశ్వరరావుగారిని భోజన, వసతి సౌకర్యాదులు ముందుగా; 
తెలిసికొన్న తదుపరి, శాస్త్రిగారి తొలిమాట లివ్వి “మంచి నేయి, కూరలు 
పండ్లు విరివిగా తీసుకొనాలి. ఈ ఆహారముతో నీ జబ్బు కుదురునన్లు 
కుదుర్చునది సర్వకర్త యగునీశ్వరుదే! నీ శరీరపుష్టికి ఈ తిండి కావలయ 


తొలిపూట ట్రీటుమెంటులో వేంకటేశ్వరరావుగారి శరీరమందంతట 
శక్తిధార ప్రహించినట్లయ్యెను. చెమట యోడికలు కట్టెను. ఆ పట్టున న 
రోజులపాటు శాస్త్రిగారి దివ్యసన్నిధానమున గడిపినారు. మంచి ఆకలి, సు 
తొలుత చేకూడెను. ఇరువది రోజులలో ఇరువది పౌనులు తూకము పెడి 
సంపూర్ణారోగ్యముతో వారు స్వగామమునకు మరలిరి. ఈవృత్తాంతమంత 
వారే ప్రజ్ఞాపభాకర పీఠికలో వివరించినారు. 


(2) నేను (ఈ|గంథరచయిత) ప్రభాకరశాస్తులవారి వద్ద తిరుపతిలో విడ 
నాలుగో సంవత్సరం (1945-46) చదువుతున్నాను. ఆయేడు అక్టోబరులో J 
తీవ్రంగా జ్వరపడ్డాను. ఎన్నిరోజులైనా తగ్గటం లేదు. శారీరక, మా 
. స్వస్థతలు సడలినాయి. నాపిచ్చి నాకానంద మన్నట్టు ఉండేవాణ్ణి. అప్పటికే నా 
పెళ్ళయింది. దేహంపై మనస్సుపై నాకు పట్టు తప్పింది. ఏవేవో వికార చేష్టల 
ఆ స్థితిలో గురుదేవులు (ప్రభాకరుల చరణములాశయించాను. రోజూ ప్రార్ధన! 
రావలసిందిగా ఆదేశించారు. ఇంకా జ్వరం వస్తూనేవుంది. బరువు 
తగ్గిపోయాను. ఆ స్థితిలో రోజు ప్రార సమయాలకు నేను వెడుతున్నాను. అలా 
ఉండగా ఒకరోజున శాస్త్రిగారు నా ఆరోగ్య పరిస్థితిని పరికించి “నీకేం కావాలి” 
అన్నారు. చాలారోజులుగా నా శరీరం సలసల కాగుతుండటంవల్ల నేనో వింత 
కోరిక కోరాను. “నా దేహం హిమాసీగ్భహంలో ఉండాలి. అదీ సౌధోపరిభాగమై 
ఉండాలి. అదీ ఏకాంతంగా ఉండాలి. ఆ భవనం చుట్టూ లాను’ లో పుష్పోద్యాన 
ముండాలి. కెరటాలు లేని సాగరంలా నిశ్శబ్దం అక్కడ రాజ్యం చేయాలి. ఎవ్వరూ 
నన్ను నిద్ర లేప కూడదు." ఇట్లా కోరక. వరంపర.. వెష్పుకుతటూ: తయా. 
ఇదంతా వినివారు “మన కరణం కవి అవుతున్నాడే” అని పరిహాసం చేశారు. 
ఇంతలో సాయంకాలం (ప్రార్థన సమయం ఆరుగంటలయింది. గురుదేవులు 















ఆ/ 81 


మూసికొన్నారు. (ప్రార్థన సమయంలో అందరూ అప్రయత్నంగా 
లోకి జారి పోయారు. మహాద్భుతం! ఏ వాతావరణాన్ని నేను 
వాన్నానో అది నాకు అనుగ్రహింపబడింది. నామేను మంచు మందిరంలోనే 
. అదీ రెండు, మూడు గంటల అనుభూతి! నా ఆనందానికి అవధుల్లేవు. 
= సోయి!! దేహంలోని ఉష్ణతీవ్రత పూర్తిగా మటుమాయమైంది. నేను ఆ సుఖ 
సెండి లేచే సరికి, జ్వరం పూర్తిగా తగ్గి మామూలు స్థితికి వచ్చాను. 
గారు ప్రేయరయిన తర్వాత ప్రతివారిని “ఏం జరిగింది ప్రార్థనలో?” లేదా 
మనిపించింది?” అని అడగటం రివాజు. అందరినీ అడిగినట్లే నన్నూ 
గారు. నా అనుభూతిని సవినయంగా “వివరించాను. ఆ అనుభూతినే, 
గెదేళ్ళ తర్వాత “ఆనందవల్లి” కావ్యంలో అక్షరబద్ధం చేశాను. 
ఆకయినన్‌ జలింపదు లతావనిలో, నవయామినిన్‌ రసో 
త్సేకమునన్‌ గదల్పదు ఖుషీగను కోయిలబాల కంఠమున్‌ 
నీ కనుసన్ననే మెలగి నీడజముల్‌ రవమున్‌ ఘటింప, వే 
నా కలిగొన్నవాడనయి యచ్చట నిద్ర కుపక్రమించితిన్‌ 
నిద్దురయంచు బల్మను మంభవనూ ఇహసౌఖ్యరాశియే 
ముద్దయినట్లు తోచె, నవమోహన మంగళ శాంతి నిక్వణ 
మృద్దరి విన్సడెన్‌, ఒక మహాలలితమ్మవు పుష్పశయ్యలో 
నిద్దురవోవ నాజ్ఞయిడె, నే శయనించితి నందు పొందుగన్‌ 
నేను నిద్రనుండి లేచిన పిమ్మట మళ్ళా “నీ కేంకావాలి' అన్నారు. రోజుకు 18 
గంటల చొప్పున నిద్ర కావాలన్నాను. “ఏమిటీ వింత! కుంభకర్ణుడిలా' అన్నారు 
మళ్ళీ. కాని వారనుగ్రహించినట్లు నేను భావింపలేదు. కాని మహా విచిత్రం! 
అంతే! ఆ మరునాటి నుండి ఇరవైయొక్క దినాలపాటు ఒకటే నిద్ర! నా 
శరీరానికి ఎంత విశ్రాంతి! ఎంత బలము! ఎంత ఉత్సాహము ప్రసాదించినదో 
చెప్పలేను. ఆ రోజుల్లో నన్ను పట్టిపీడించిన వ్యాధులన్నీ మటుమాయమయ్యాయి. 
అనంతరం రెండుమూడు దినాలకు పూర్ణారోగ్య వంతుణ్ఞయ్యాను. 
అనుగ్రహించినట్లగపడకుందా అనుగ్రహించటం ప్రభాకర యోగిపుంగవులలో 
ఒక విశేషం. 

(3) సంపంగి పరిమళం: ఒక తూరి ప్రముఖ సంస్కృత విద్వాంసులు 
అప్పల్ల సోమేశ్వర  శర్మగారూ, హిందీపధానాచార్యులు అయాచితుల ,, 





















హనుమచ్చాస్తిగారూ, మరికొందరూ. శాస్త్రిగారింట గోష్టి జరు॥ 
(పన్తావనలో శాస్త్రిగారు మాష్టరు సి.వి.వి. గారి మహనీయతగురిం 
వికాసాన్ని గురించి ఉత్సాహంతో ముచ్చటిస్తున్నారు. వారి దివ్య 
శ్లాఘిస్తున్నారు. అది వింటున్న పండితులు శాస్రిగారితో “తమరు సాథి 
యోగం మహనీయమైనదే! అయినా ఆ యోగమహత్త్వం ఎరుకపడేట(4 
నిదర్శనం దయచేయండి” అన్నారు. ఇది 1948-49 నాటి మాట. ప్ర 
మాటలు విని, వారితో “అలా అయితే మీకే పువ్వు పరిమళం ఇష్టమో । 
అన్నారు, “సంపంగి మాకిష్టి మన్నారు వారు. అవి నిజానికి” 
ప్రాంతాల్లో లభించేవి కావు కూడా. వెంటనే 'ప్రభాకరులు క్షణకా( 
నిమీలిత నేత్రులయి తమ పరమగురువులు మాస్టరు సి.వి.వి.ని | 
కొన్నారు. అంతే! పండితులంతా కూర్చున్న గది అంతటినీ సంపంగి ప 
ముంచెత్తింది. ఈ దివ్య సుగంధం ఎక్కడినుండి వచ్చినట్లు? ఆ పువ్వు 
బుతువుకూడా కాదే!" ఇట్లాంటి సంఘటనలు కోకొల్లలు. శాస్త్రిగారి శిష 
భక్తులూ ఇప్పటికీ చెప్పుకుంటా ఉంటారు. 

ఈ సందర్భంగా (పభాకరుల ప్రవచనములు తెలుసుకోవటం అ; 
వారు ఏ జీవితాదర్శాలకు నిలిచింది, ఆచరించింది, ఉన్నత లక్ష్యవీక్ష ౦ 
అవగతమవుతాయి. 


(1) సానుభూతికి మించిన దివ్యౌషధం ఇంకేదీ లేదు. మనలో వెల్లివి 
(పేమ అన్నింటినీ చక్కదిద్దగల దివ్యాషధము. | 
(2) ఎందరకు యోగచికిత్సచేసినా యేమీ చీకాకుండదు. ఎంత యిఖి 
తరగని తనమే ఈశ్వరత. అదే మనలో నెలకొనాలి. 
(3) నా చుట్టూ ఆనందాన్ని, అమృతాన్ని పంచిపెట్టాలనే సంకల్పం కలవ 
నేను. అందరినీ ఆపదలనుండి రక్షించడం, అందరిలో ఆనందా 
నెలకొల్పడం అనే రెండు భావాలే నాకు ఉచ్చ్వాస నిశ్వాసాలు. & 
రెండూ ఆడుటలోనే నా ఊపిరి. 
(4) మృత్యువును ధిక్కరించే శక్తిసామర్థ్యాలు కలగాలనీ, అమరత్వ సి 
కలగాలనీ, ఆ అమరత్వ సిద్ధి ఇచ్చటనే ఈ శరీరంతోనే పొందాల 
కోరుకొందాం. 


న. 
i శీ అప్పల సోమేశ్వరశర్మగారు విశాఖపట్నంలో నాతో స్వయముగా చెప్పినది (197 9 












శ/83 


ఖాకరులు మానవతా దృష్టిలో ఎంత ఎత్తుల కెదిగిందీ తెలిపే పలుకులు. 
రుదేవులు 'ప్రభాకరశాస్రిగారికి నా అక్షరార్చన: 
ధ్యానమె యోగమై పరమ . 
తత్త్వము నించెడు బ్రహ్మతేజమై 
మౌనమె మేలి వ్యాఖయయి - మంజుల 
వాక్కొక కాంతి గోళమై - 
ప్రాణము నార్తసేవకయి పంచిన 
సత్‌ కరుణా పయోనిధిన్‌ 
(ప్రాణము (ప్రాణమైన గురుపాదుల 
నే శరణంబు చొచ్చితిన్‌ 
సత్యదయోపకార సార్థకమగు ఆత్మచింతన పథము తప్పి చరింపని యోగి: 
సృాదర్ధ సాకల్యము కొరికే జన్మించిన పుణ్య శ్లోకులు. 





79 


16.MEETINGS AND HONOURS 


16 


సభలూ - సన్మానాలూ 















వేటూరి ప్రభాకరశాస్త్రిగారు నూనూగు మీసాల (ప్రాయంలో శతావః 
అష్టావధానాలు చేసి మన్ననలు పొందారు. లభించిన ఆధారాలనుబట్టి 1 
రాజరాజనరేంద్ర పట్టాభిషేక వర్ధంతి సభలో (రాజమండ్రి) నన్నయకు | 
ఛందస్సుపై ఆలోచనాత్మకమైన ప్రసంగం చేసినారు. ఈసభ రాజరాజసకే 
పట్టాభిషేకము 900 ఏళ్ళు పూర్తి అయిన సందర్భంలో జరిగింది. ఆ. 
శాస్త్రిగారు రాజరాజ నరేంద్రునిట్లు (ప్రశంసించారు. 


మదమాతంగ తురంగ ముఖ్యపద సంపన్నుండు నన్నయ్య తా 
మ్మిది నూరేండ్లకు ముందుంజూపె కవితోన్మేషంబు, సర్వాంధ్రసం 
పద పెంపొంద, చళుక్యవల్లభుండు సామాజ్యాభిషిక్తుండుగా 
నది నాబోటికి నేటి కబ్బునటె వ్యాఖ్యానింప నాఖ్యానమున్‌ 
ఆ సంవత్సరం డిసెంబరులోనే “ఆలిండియా ఓరియంటల్‌ కాన్ఫరె 
మూడవ సమావేశంలో విద్వత్‌ పరషత్తుచే సన్మానింపబడినారు. 1924-9! 
ముక్యాలలో జరిగిన బహ్మానందోత్సవాలలో కవిత్వపు పోటీ జరిగితే పాత్రో 
మూడుపూటలలో “కపోతకథి 93 గద్యపద్యాలలో  అల్లినారు. 
ఆంధ్రసాహిత్య పరిషత్‌ సభలలో పాల్గొని 'ఆంధసారస్వత మహా... 
(పభాకరులను 'విమర్శకా[గ్రేసర” బిరుదంతో సత్మరించింది. కవిచూడాముః 
బిరుదంలాగే దీనినీ వారు పెట్టుకొన్న దాఖలాలు లేవు. అది వారి నైజం. 


1939లో రాజమహేంద్రవరంలో రెడ్డిరాజ్య వర్ధంతి సభ జరిగింది. ఆనాటి 


సభకు శాగస్తిగారధ్యక్షులు. ప్రసిద్ధ న్యాయవాది వడ్డాది అప్పారావుగారు 
సభాసారథ్యం వహించారు. రెడ్డిరాజుల సాహిత్యసేవి పై సాధికారికమైన 
ప్రసంగం చేసి మన్ననలు చూజగొన్నారు. డా. కట్టమంచి రామలింగారెడ్డివంటి 


80 
















౫ = సన్మానాలూ [85 


బడులెందరో పాల్గొన్న సభ. పిమ్మట 1940 ఏప్రిల్‌లో కావలి (నెల్లూరు 
౫) లో శ్రీనాథ జయంతి సభకు అధ్యక్ష్యము. ఆ సభలోనే దొడ్ల వెంకటరామ 
గారు ప్రభాకర శాస్రిగారిని శ్రీనాథుని 'కాశీఖండము'ను పరిష్కరింప గోరి 
గు. పరిష్కరించారు కూడా. | 
రాజమహేంద్రవరంలో కవిరాజహంసలు వేంకటపార్వతీశ్వర కవి ద్వయానికి 
,పూర్తిమహోత్సవం (26-12-1943) వైభవంగా జరిగింది. నాటి 
ఫాధ్యక్తులు యస్‌.వి. రామమూర్తి 1.C.5. (మద్రాసురాష్ట్ర ప్రభుత్వ సలహా 
ఎరు) గారు. 'పప్రధానవక్తగా శాస్తిగారాహ్వానింపబడినారు. అనివార్య కారణాల 
౪ సభకు వెళ్ళలేదు కాని 'కవితా పారమ్యము' అనే వ్యాసాన్ని పంపగా 
బావజల_ శివశంకరశాస్రిగారు సభలో చదివి వినిపించారు. “ఏకాంతసేవా” 


కనితా చరమలక్ష్యము తాత్త్వికవిస్ఫురణమే అని నిరూపించారాప్రసంగంలో. 


1945 ఫిబ్రవరిలో తిరుపతిలో జరిగిన జిల్లా విద్యార్థి కాంగ్రెసు ద్వితీయ 
వార్నికోత్సవంలో అభిభాషించారు. 

1946 జనవరి 5వ తేదీన కృష్ణాజిల్లా ముక్యాలలో నవ్యసాహిత్య పరిషత్‌ 
11వ వార్షికోత్సవాలు జరిగాయి. 'ప్రారంభోపన్యాసము శాస్రిగారిదే. ముక్త్యాల 
కుమార రాజా శ్రీ వాసిరెడ్డి శ్రీరామగోపాలకృష్ణ మహేశ్వర ప్రసాదబహద్దరువారు 
సభలు నిర్వహించారు. ఆయన కవితా ప్రియ భావుకుడు, సాహితీ రసజ్ఞుడు. 
జగ్గయ్యపేట నుండి ముక్యాల వరకూ ఇన్నిమైళ్ళూ స్వాగత తోరణాలే. అంత 
వైభవోపేతంగా తెలుగునాట మళ్ళీ సాహిత్య సభలు జరగలేదనే చెప్పాలి. 
(ప్రభాకర శాప్రిగారాసభలో ప్రసంగిస్తూ, “నేటి నవ్య సాహిత్యవిశారదుల 
నవనవోన్మేషములన్నీ నాకు పరమానంద ప్రదములే. మన పరిపూర్ణత 
రేపటిరోజుల్లో ఉన్నది కాని నిన్నటి రోజుల్లో లేదు. సాహిత్యం ఏ కొద్దిసుందికో 
కాదు - అన్నివర్గాల వారికీ అనుభవింప దగినదిగా ఉండాలి” అన్నారు. 
తొలినాళ్ళలో జాతిని మేల్మొల్సిన వైతాళికులలో శాస్త్రిగారు ముఖ్యులు. 

శతావధాని చెళ్ళపిళ్ళ వెంకటశాస్రిగారిని మద్రాసు రాష్ట్ర ప్రభుత్వము 
ఆస్థానకవిగా 1949లో నియమించింది. ఆస్థానకవి పట్టప్రదానోత్ససభలో 
(అక్టోబరు 49) విజయవాడ వీలామహల్‌లో జరిగింది. దేశమంతటినుండి కవి, 


జన్యం తాత్త్విక కవితా శిఖరంగా ఎట్లు పరిణమించిందో వివరించటమే కాక, 


81 

























86 / వేటూరి [౫ 


పండితులెందరో పాల్గొన్నారు. మదరాసు, మైసూరు, నైజాం ముఖ్య 
సభకు హాజరయినారు. ముగ్గురూ తెల్టువారే. మద్రాసు రాష్ట్ర ము 
(శీపూసపాటి కుమారస్వామి రాజా తెలుగు ప్రసంగాన్ని అరవ లిపిలో | 
వచ్చి చదివారు. చెళ్ళపిళ్ళవారి శిష్యులు విశ్వనాథ, పింగళి, కాటూరి, 
వేటూరి మున్నగువారు గురువుగారికి [బ్రహ్మరథం పట్టారు. అదొక 
వేడుక. నాటి సాయంకాలం సభకు (పభాకరశా[స్తులవారాధ్యక్లులు. ఆం 
టంగుటూరి (ప్రకాశం పంతులుగారు సభా (ప్రారంభకులు. ఆనాటి 
[కమాలన్నీ కపిలేశ్వరపురం జమీందారులు (శీ యస్‌.బి.పి. వి.కె. సత్యనా? 
రావుగారు ఫిల్ము (చిత్రం) తీయించటం వారి కళాభిజ్ఞతకు నిదర్శనం. 


1948లో శాస్త్రిగారికి షష్టిపూర్తి సన్మానం చేయాలని సంకల్పించి, 
సన్మానసంఘం తిరుపతిలో ఏర్పాటయింది. శాస్త్రిగారు దానికి స. 
అంగీకరించలేదు. తుదకు పట్టు పట్టగా, తమకత్యంతాప్తమి/ 
న్యాయవాదులు పరమాత్ముని రాధాపతిగారిచ్చిన ఖద్దరులాల్సీని మా 
స్వీకరించినారు. ఆదంబరాల యెడ తొలినుండీ వారు విముఖులు. 


1949 అక్టోబరు నెలలో రాజమహేంద్రవరంలో కలాభివర్ధినీ పకి 
(శీనాథజయంతి జరిపి 'ప్రభాకరులను సన్మానించింది. సన్మానం చేసినవ 
మధునాపంతుల సత్యనారాయణ శాస్రిగారు. సభా నిర్వాహకులు కథకచకక్ర 
(శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారు. శ్రీనాథ కవిత్వంపై మహోపన్యాసం చేస్తూ ఆ 
కవితా వాహిని పరవళ్ళు (త్రొక్కుతూ ప్రవహించిన ధోరణులు, (శీనాథుని కవీ 
నిర్మాణ మర్మాలు, లోతులు (పభాకరశాగస్తిగారాసభలో ముచ్చటించారు. 


తిరుపతిలో తొలిసారి అన్నమాచార్యోత్సవాలు 2-4-1949న జరిగాయి 
దానికి” రూపకల్పన చేసినవారు, (పేరకులు (ప్రభాకరులే. మద్రాసు హైకోర 
(పథాన న్యాయమూర్తి (శీపాకాల వెంకటరాజమన్నార్‌ అధ్యక్ష (ప్రసంగం చేసినారు. 
అన్నమయ్యపై ప్రామాణికమైన పరిశోధన గావించిన “శాస్త్రిగారు, ఉదాత్తమైన 
మధుర ప్రసంగంతో శోతలు ముగ్భులయ్యేటట్లు చేసినారు. (శ్రీమతి ఎం.ఎస్‌, 
సుబ్బులక్ష్మి, టంగుటూరి సూర్య కుమారి మరెందరో (పసిద్దులు సంగీత కచేరీలు 


82 


ఖా = సన్మానాలూ /87 








కు. ఈ నాటికిని తిరుమలతిరుపతిదేవస్థానంవారు సంప్రదాయ పద్ధతిలో 
బు నిర్వహించటం ఆనందింప దగిన విశేషము. 

1950లో తి.తి. దేవస్థానమువారు తిరుమలపై నిర్వహించిన వేసవి 
కశాలలో వైష్ణవాంధ్ర సాహిత్యంపై మూడురోజులపాటు సరసమధుర 
ంగాలు చేసినారు. ఇది స్థాలీపులాకంగా కొన్ని సభల గూర్చిన వివరణ 
౫తమే. 





83 


17. SOME MORE HIGHLIGHTS 


17 
మరికొన్ని విశేషాలు 


నీతినిధి (1926): 'ది ఎకానమీ ఆఫ్‌ హ్యూమన్‌లైఫ్‌' అనే ఆంగ్రకృ( 
వచనానువాదము. మూలకర్త యెవ్వరో తెలియదు. మానవల్లి రామకృష్ణ 
(పేరణపై అనువదించినారు. ఒక మిత్రునిచే తెలుగు టీక (బాయిం, 
తమ్ముడు డా, చంద్రశేఖర శాస్త్రిగారి తోడ్పాటుతో కొంత తీర్చిదిద్ది 
చేసినారు. అప్పట్లో ఆంగ్ల మూలం (పతులు దేశంలో రెండే రెండు. 
అరుదైన గ్రంథము. శీలసంపత్తిని దోహద పరచే రచన. ఇందు 
అధ్యాయాలున్నాయి. శాస్త్రిగారి అనువాదము మూల విధేయతా సౌందర్య 
సమ్మేళనము. వాక్యముల సంక్షిప్తత, భావానుగుణ మైన శైలి వీరి గ 
జీవధాతువులు. “మూలాను గుణముగనే యీ తెలుగుచేత యుండ 
నాకాంగ్రభాష రామి గ్రంథము నర్థము చేసికొనుటలో 6 గొంత యః 
మేయయనను, వాక్య రచన చేయుటలో తెలుంగుదనమును వెలయించుట 
గొంత సార్థకమే యయ్యెనను కొనుచున్నాండను!! అక్షిష్టతకు నుడికారపు సా 
పెంపునకు వీరి వచనము పేరు పడ్డది. శైలికుదాహరణ “చెక్కి-ళ్ళపై గుల 
పూవన్నె చెలగగా, పెదవులయందు నుదయరాగ ముప్పతిల్లగా గన్ను! 
దణకువ యానందము వెలయగా నాడుచు, పాడుచు నరుగుచున్నది! 
యారోగ్యాధ్ధి దేవత. మితభోగమునకుం బరిశాంతికి నామె జనించినది” - (పు 


19). కేవలదేశభాషాపండితు  లింత్రట్టి ప్రశస్తానువాదము _ వెలయించు. 
ఎవరికైనా ఆశ్చర్యము గొల్పేదే. 
















, దా. ఆచంట లక్షీపతిగారు దానిని (పచురింక 
వెలుగునకు తెచ్చిరి. పాటలీపుష్ప విశేషాలే కాక వైద్యగుణాలను వివరిస్తు 
(1928) వ్యాసము ప్రచురించారు. వనాదులు (1917), చల్లపల్లి జమీకథలు 


84 





















9), బందరు తుఫానుపై (1925) ప్రభుత్వన్ని హెచ్చరిస్తూ వ్యాస మొకటి. 
కొర వన్రపరిశ్రమ, అభినయకళ, నాటకకళ, ఆంధ్ర కల్పవృక్షము, భుక్తిపత్రి 
ఇగునవి వెలువరించారు. 

ఇవికాక అనందగజపతి, జయంతి కామేశం పంతులు, కాశీనాథుని 
శ్వరరావు పంతులు, నడిమింటి సర్వమంగళేశ్వరశా'స్తులు మున్నగు వారిని 
గృ తాము విన్నవి, చూచినవి, కాలగర్భంలో కలిసిపోకుందా (గ్రంథస్థం 
నారు. సమకాలీన సమస్యలకు స్పందించి వ్రాసినవి మరికొన్ని. 
ఈశ్వరకరుణామృతము'  యోగానుభూతికి _ సంబంధించినది. సరస్వతి 
బుక్యాల) మాసపత్రికకు రెండేండ్లు పరోక్ష సంపాదకత. అట్లే మదరాసునుంచి 
పువడ్డ “ఆనందవాహినికి పరోక్షసంపాదకులు. గౌతముడను కలంపేరుతో 


భాసప త్రిక స్థాపించుటకు కాశీనాథుని నాగేశ్వరరావు గారికి (ప్రేరణమే కాక 
*నీరూప కల్పనలోను ముఖ్యులు. 
పీఠికలు: సమకాలీన కవి, పండితుల గ్రంథాలకిరువది యెదింటికి 
౨ పాయములు, ముందుమాట, పీఠికలు, సమీక్షలు రచించినారు. గిడుగు 
కంకట సీతాపతిగారు వ్యావహారిక భాషలో రచించిన “భారతీ శతకానికి 
11939) పీఠికలో “రేపు స్వరాజ్యము వచ్చి, ఆంధ్రరాష్ట్రము వేరుపడి, కౌన్సిళ్ళలో 
అంధభాషావ్యవహారము సాగి, తెలుగుషార్టుహేండు ప్రబలమై, దైవానుగహము 
గైవారితే పెద్దలు సభలలో వ్యవహరించిన భాషావ్యవహారము స్వస్వరూపముతో 
(సకటి తము కావలెనే కాని, అది నన్నయభట్టీయాధర్వణీయాది వ్యాకరణ 
పారాయణ పరాయణులచే పరిసంస్కృతమై ప్రకటితము కారాదు” అన్నారు. 
భాషాపరిణామాన్ని అభ్యూహించి వ్రాసిన వాక్యాలు! 

మొయిలు రాయభారము” కాళిదాసు మేఘసందేశకావ్యానికి 
గేయానువాదము, కర్త త్రిపురాన వేంకటసూర్య ప్రసాదరాయ బహద్దరు. 
(శీకాకుళ (ప్రాంతకవి. “పరివర్తనము రససిద్దుని రచన మవటం, ఛందము 
దేశికావటం ఈకృతికి పొలుపును చేకూర్చినవి” అని ఆచి తూచి ప్రభాకరుల 
తీర్పు. కాళిదాసుని గూర్చి గంపెడు విషయా లీపీఠికలో పొందుపరచినారు. 
మాత్రాగణాల్లో రచనసేతను అగ్గించినారు. మధునాపంతుల సత్యనారాయణ 


న్ని రచనలిందు వెల్వరించారు. సుప్రసిద్ధ తెలుగు సాహిత్య పత్రిక 'భారతి 


85 


9 


శాస్త్రిగారి ఆంధ్రరచయితలు తొలిముదణ (1944) పీఠికలో “తః 














దుర్భాక రాజశేఖర శతావధానిగారి 'రాణాప్రతాప చరిత్రపై 
ఇటీవల వేటూరి పీఠికలు 2వ భాగంలో (1990) అచ్చుపడింది. 

కవిసార్వభౌమ శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రిగారి కృష్ణభారతం అది, సే 
సంపుటిపై (1916) తెలిగింపు సంస్కృత (గంథమును జీర్ణించుకొ 
వెలయించినట్లు తొటులేక నినుపారియున్నది. శైలియందు జీవధార 
గద్య స్థితియు నుచితస్థలములందే పరిమితమై యున్నది.” 
(తొక్కని వాక్యాలు. గడియారంవారి “శివభారతం'పై 


వాహినిలో నేనింతకు ముందెన్నడు అవగాహించి యెజుగనివాడ నగుడ 
నాలుక కొటికించినది అని లోతులు తరచిన పలుకులు. క్రొ 
వీరరాఘవాచార్యులుగారి  “ిల్పదర్శనము'నకు అభిప్రాయ 


అని ప్రభాకరుల వినయోక్తి. కొందరి కృతులకు పద్యాల్లోనే ప్రాసినారభి 9 
మల్లంపల్లి వీరేశ్వర శర్మ (బందరు) గారి కాంచీఖండముపై అభిప్రాయము | 
'మల్లికార్డున సుకవి కుమార వరున । కుల్లసిత కావ్యకళలు రంజిల్లు టర 
గురులు తిరుపతి వేంకటేశ్వరుల కరుణ | మెలగు వారికిం దియంబల్ము పొ, 
లరుదె' అని ముగించారు. బులుసు వేంకటేశ్వర్లు (కాకినాడ) రచించిన 
జీవిత కథామృతము'పై -పెక్కింటిని పరిశీలించి శ్రమపడి యీ (గ్రంథ 
రచించిరి. ప్రాచీనార్య మహర్షి మహత్త్వము జగదాశ్చర్యకరము' 
తెలుపుటయే కాదు, శాస్త్రిగారు సారవత్తమమైన పద్యాన్ని వాసి, యోగసా, 
పూతమైన వారి దృక్పథాన్ని వెల్లడించినారు. 

కందశలాటు శాక పరికల్పిత భుక్తి నరణ్యసీమ నా 

నందమయాత్మకోశ యజనవ్రత మూని సమస్తలోక మా 


86 
















న్ని విశేషాలు / 91 


త్మం దలపోసి తా రభయ దానము కోసమె లోని తెల్సి ది 

వ్వెం దిలకించు మద్భరతవర్ష మహర్షుల నాశయించెదన్‌ (1946) 
ఇనికాక తుమ్మల సీతారామమూర్తి చౌదరిగారి 'ధర్మదీక్షకు ఆకొండి 
మూర్తి. _ శాస్త్రిగారి 'శీమదాంధ్రవ్యాసభారతనవనీతము, బులుసు 
కటరమణయ్య (మద్రాసు)గారి 'కువలయానందసారము”, కనమలూరి 
కట సుబ్బయ్యగారి “వేంకటేశ శతకము’ మున్నగు రచన లెన్నింటి పైనో 
లు తేల్బుచు (వ్రాసిన ముందుమాటలు కలవు. 


నేటూరివారు, రచనలోని అంతస్సారాన్ని పురస్కరించుకొని తమకు నచ్చిన, 
ము మెచ్చిన తమహృదయాన్ని కదలించిన రచనలకు మాత్రమే 
ప్రాయము లొసంగుదురు. సత్యనిష్టతో గుణదోష నిర్ణయం చేయటం వారి 
నృత్తి. వారి అంతఃకరణకు తోచిన విషయాలు మొగమోటమి 'పొంతకు 
కుండ, పొగడ్త పొలము త్రొక్కక తెల్పుట వారి నైజము. 


87 


18. SRI SASTRI IN TIRUPATHI (1940-50) 


18 
తిరుపతిలో శాస్త్రిగారు (1940-50) 


మదరాసు (పభుత్వ (ప్రాచ్య లిఖిత పుస్తకశాలలో పదవి నుండి 
డిసెంబరులో శాస్త్రిగారు స్వచ్చందంగా విరమించిన తదుపరి, తిరుమల తి 
దేవస్థానమువారి ఆహ్వానంపై తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర ఓరియంటల్‌ 
ఇన్‌స్టిట్యూటులోని పరిశోధన విభాంగంలో చేరినారు. అట్లుండగా - 
ద్వితీయార్ధంలో అక్కడే ఉన్న శ్రీవేంకటేశ్వర సంస్కృత కళాశాలలో ౪ 
విద్వాన్‌ తరగతులారంభమైనాయి. |ప్రభాకరశాస్తిగారిని ఆంధ్ర శాఖలో ప్ర 
చార్యులుగా తి.తి. దేవస్థానము నియమించింది. అయినా శాస్త్రిగారు పరిష 
పరిశోధనలు సాగిస్తూ, ఆ సంస్థ జర్నలుకు వ్యాసాలు వ్రాస్తూనే ఉండే! 
అప్పటికే ప్రభాకరశాస్త్రిగారు మదరాసు, అణ్ఞామలై విశ్వవిద్యాలయాల ' 
బోర్జు'లలో సభ్యులుగా, _ పరీక్షాధికారులుగా ఉంటున్నారు. . అట్లే 
విశ్వవిద్యాలయంలోనూ ఉండేవారు. మదరాసు ఓరియంటల్‌ | 
తంజావూరు సరస్వతీ మహల్‌ లైబరీల ప్రచురణ విభాగ సలహామం 
సభ్యులుగా చాలా కాలంపాటు ఉన్నారు. తిరుపతి యస్‌.విఒ. 6% 
ఇన్‌స్టిట్యూటులో పూర్తికాలం పరిశోధనకై  'రీడరుగా 21.8. 194 
నియమితులై, దివంగతులయ్యే పర్యంతము (1950 ఆగస్టు) పనిచేస్తూ వచ్చార 

ఆచార్యోత్తముడు: ప్రభాకరశాస్తులవారు కళాశాలకు వెళ్ళే దృశ 
చూడముచ్చటగా ఉండేది. ఒక్కొక్కరొక పరిచర్య చేస్తూ శిష్యులు వా! 
వెంబడించేవారు. ఒక శిష్యుడు వేడిమంచి నీళ్ళ చెంబు తన సైకిలు 
తగుల్చుకొనేవాడు. మరొకరు సాహిత్య కార్యక్రమాల తాలూకు కాగితాల కట్టల; 
ఇంకొకరు తాళపత్రగ్రంథాలు, వేరొకరు అచ్చు పుస్తకాలు, ఇంకొకాయ 
గురువుగారికి కావలసిన పెన్నులు, పెన్సిళ్ళు తీసికొని వెళ్ళేవారు. వా! 
కళాశాలకు వెడుతూండేటప్పుడు, ఏదో ఒక యోగవిషయాన్ని గురించో, ప్రాచీ 

















88 











ఫతిలో శాస్రిగారు / 93 


ల చమత్మారాల గురించో వివరించి చెబుతూ నడక సాగించేవారు. 
'స్తిగారికోసం ఎవరేనా విద్వాంసులు వస్తే, వారూ వెంబడించేవారు. త్రోవలో 
గర శాఖల విద్వాంసులు కలిసేవారు. వారుకూడా శాస్రిగారంటే ఎంతో 
రవం చూపేవారు. అప్పు డప్పుడు తి.తి. దేవస్థానం కమీషనరు [శ్రీచెలికాని 
న్నారావుగారు కళాశాలకు వస్తే, శాస్రిగారిని ముందుగా దర్శించి, వారి 
జశీస్సులందుకొన్న తర్వాతనే పరిపాలన కార్యకలాపాలు చూసుకొనేవారు. 
సభాకరశాస్రిగారు మ్యూజియం విషయంగాని, సాహిత్యోత్సవాల సంబంధంగా 
గాని ఏది చెప్పినా, అడిగిందే తడవుగా అధికారికంగా అన్నారావుగారంగీ 
కరించేవారు. శాగ్తిగారి మాటకు అంతటి విలువ. 

ఎడనెడ కళాశాలకు ఏ పింగళి లక్ష్మీకాంతంగారో, రాళ్ళపల్లి అనంతకృష్ణ 
శర్మగారో, కాశీభట్ట సుబ్బయ్యశాగస్తిగారో మరో పెద్ద విద్వాంసులో వస్తే, 
నారంతా శాస్తిగారియెడ ఎనలేని గౌరవం చూపేవారు. అటువంటి పండితులు 
కళాశాలకు వస్తే మా విద్వాన్‌ విద్యార్థులకు ఆనాడు 'శిష్ట్ణానధ్యయనం.' 

శాస్త్రిగారి బోధన విశిష్టంగా ఉండేది. పూర్వపు పద్ధతిలో పద్యంగాని 
గద్యంగాని చదివి వాటి అన్వయం, టీకాతాత్పర్యాలు చెప్పటం కాదు. తరగతిలో 
ఒక విద్యార్థిని పాఠ్యభాగం - అది ఉత్తర హరివంశమో,. నన్నెచోడ కుమార 
సంభవమో, సంస్కృత కాదంబరో, కావ్యాలంకార చూడామణో, 
పారిజాతాపహరణమో - నాలుగైదు పద్యాలు వరుసగా చదువమనేవారు. 
సామూహికంగా వాటి అర్ధాలు చెపుతూ, అందులో _ పాఠభేదాలు, 
శబ్దసాధుత్వాసాధుత్వాలు, రసాలంకారాదులు వివరిస్తూ పోయేవారు. 
పాఠనిర్ణయంలో శబ్బార్థ వివరణంలో వారిది సునిసిత ప్రజ్ఞ, కవిప్రయోగాల 
సందర్భం వస్తే, ఎన్నో పూర్వకవుల ప్రయోగాలు అప్పటికప్పుడు 
ఉదాహరించేవారు. అవి చెప్పటంలో వారికి మక్కువ ఎక్కువ. పరీక్షకు 
విద్యార్థులను సిద్ధం చేయటం కంటె, తాను తరిఫీ దిచ్చిన విద్యార్థులు మంచి 
పండితులుగా శీలవంతులుగా ఉండాలని, అందుకెంతో [శ్రద్ద తీసికానేవారు. 
అవసరమైతే మందలింపూ ఉండేది. విద్వాన్‌ చదువుల్లో "ఫైలాలజీ అని క్రొత్త 
పాఠ్యాంశాన్ని అప్పుడే ప్రవేశపెట్టారు. ప్రాచ్యకళాశాలలకది క్రొత్త. దాన్ని 
శాగ్తిగారే చెప్పేవారు. శబ్బమూలాన్ని పరిణామాన్ని వివరించటంలో ఆయన 
కుశాగ్రబుద్ధి. తమిళ, కన్నడాల్లో వారి పాండిత్యం అందుకు మరింత 


89 


















94 / వేటూరి వ్ర 


దోహదపడేది. ఎవరేనా ప్రాచీన గ్రంథ పరిష్కరణ నిమిత్తం వళ్ళి 
సహాయాన్నర్థిస్తే, వెంటనే శిష్యులను ఎన్నిక చేసి పంపేవారు. అప్పట్లో 
ఓరియంటల్‌ మ్యానుస్మిప్సు లైబ్రరీ కూడా తిరుపతిలోనే ఉండేది. శి 
తాళపత్ర పరిశీలనలో శిక్షణ మాత్రమే కాక, శబ్ద భాండారం తెలియట 
సాధుపాఠ నిర్ణయం మున్నగు అంశాలు పరిక్షుణ్ణ మయ్యేవి. 


మనో మందిర కవాటాలను తెరిపించేదే సిసలైన చదువు. మనస్సుకు 
తొడగుతూ, హృదయాల్లో పాలధారలు నింపుతూ, రక్తనాళాలను వైతన 
ఉచ్చలితం చేస్తూ విద్యుచ్చకితం చేసే (త్రోవలను వేస్తూ చదువు 
దేశికొత్తములు (పభాకరశాస్తివర్యులు. ప్రాచీన కావ్య మర్మాలను వివరి స్త 
అదొక తన్మయత. పాఠప్రవచనంలో కొత్తలోకాలకు తీసుకొని పోయే; 
మధ్యమధ్య 'ప్రెస్సు' కెక్కని పద్యా లెన్నో చెప్పేవారు. క్షణం ఏమారితే ఏ చ 
జారిపోతుందో అని ఎంతో జాగరూకతతో శిష్యులు వాటిని (వాసుకొనేవై 
వ్యావహారికంలో ఉన్న భాషా చమత్మారాలెన్నో చవులూరించేవి న 
దొర్లుతుండేవి. తెలుగు పలుకుబడులు, నానుళ్ళు, దేశిసాపితి సాంప్ర 
వివరించటంలో వారి నేర్చు గొప్పది, 


కళాశాలలో భాషాసంఘమొకటుండేది. దానికి మా 
తిమ్మావరుల కోదందరామయ్య కార్యదర్శి. పెద్దలెందరో ఆ 
ఉపన్యాసాలిచ్చేవారు. ఒకతూరి అల్లసాని రామనాథ శర్మగారు తిరుపతికి వ 
ఉన్నారని కార్యదర్శి తెల్పితే, వారిని పిలిపించి, సభచేసి, అష్టావధానాకీ 
జరపించి, పురప్రముఖలచేత వారికి శాస్త్రిగారు ఘన సన్మానం చేయించారు. 

'అమరంి తెల్లవారు జామున వల్లెవేయమని చెప్పి, అట్లా చేస్తున్నామో లేద్‌ 
ఆరా తీసి, సోమరులను కోపపదేవారు. చేతివాత అందంగా ఉండాలని తరచు 
మమ్ము హెచ్చరిస్తుండేవారు. పాఠం చెపుతూ మధ్యమధ్య ఆశువుగా 
పద్యాలల్లేవారు. శిష్యుల అభ్యుదయాన్ని నిరంతరం కాంక్షిచటమేకాకుందా, 


అవసరమయితే వారి పలుకుబడిని వినియోగించటానికి వెనుకాదేవారు కారు, 
నిరంతర శిష్య శేయశ్చింతనులు. 


శాస్త్రిగారు ఆరేండ్లపాటు (140-46) తెలుగు శాఖకు అధ్యక్షులు. అప్పటి. 


శిష్యులలోని వారే (1) తిమ్మావజల కోదండరామయ్య (మధుర విశ్వవిద్యాలయం 


90 
















96 / వేటూరి ప్రభా 


పండిస్తూనే ఉన్నారు. ఈ దశలోనే ఏకధాటిగా పది (ప్రాచీన /1 
పరిష్కరించి ప్రకటింపజేసినారు. (1) రంగనాథ రామాయణము (1 
(2) వేంకటేశ్వర వచనములు (1945), (8) శృంగార సంకీర్తనలు 
భాగాలు (1947), (4) అన్నమాచార్య జీవిత చరిత్రము (1949), (5) శృ, 
మరుకము (1950), (6) ధనుర్విద్యావిలాసము (1950), (7) కాటమరా 
(1950), (8) సుభద్రాకళ్యాణము (1950), (9) పావులూరి 
సారసంగ్రహ గణితము, (10) వేంకటేశ్వర లఘుకృతులు (సంకలన గ్రంథ 
(11) ఆంధ్రకామందకము (రాజనీతి శాస్త్రము) (1950). . 

(1) రంగనాథ రామాయణము: (పజారంజకమైన (ప్రాచీన ద్విపద కా 
(ప్రామాణికప్రతి కావలెనని ఆంధ్ర విశ్వకళాపరిషత్తు ప్రభాకరశాస్తిగారిని కో 
దానిని పరిష్కరించి పెట్టినారు. దానిని యూనివర్సిటీ 1942లో ప్రచురించి 
అంతకు ముందే పురాణం హయగ్రీవశాస్త్రి, వేదము వేంకటాచల గ 
కరాలపాటి రంగయ్య, నేలటూరి వేంకట సుబ్బాశాస్తి మున్నగు. 
పరిష్క్మరణలున్నాయి. 

దీని కర్తృత్వం వివాద[గస్తం. చక్రపాణి రంగనాథుడని శాస్త్రిగారి మతం.. 
కట్టమంచి రామలింగారెడ్డిగారు గోనబుద్దారెడ్డి కృతమని వాదించి, ఆ క 
మీదుగనే రంగనాథరామాయణాన్ని ప్రచురించినారు. ఈ వాదాన్ని జయః 
రామయ్య పంతులు, వేమూరి విశ్వనాథశర్మగారలు, రెడ్డిగారికంటె ము 
లేవదీసి యున్నారు. శ రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారు ఉభయుల వాదాల 
అవలోకించి, శాస్త్రిగారి. వాదాన్ని సమర్థిస్తూ ఇట్లా వ్రాసినారు: “వ 
ఆంధ్రసాహిత్యాస్నీ అనూచానంగా వచ్చే సంప్రదాయాన్నీ దొరికిన చరి 
సాధనాలను పట్టి నిష్పక్షపాతంగా చూస్తే రంగనాథుడనే కవి తన (ప్రభువై 
బుద్దారెడ్డి పేరుతో దీన్ని రచించాడనుకోవడమే న్యాయమని తేలుతుంది.. 
రంగనాథుడనేవాదే (ప్రపంచంలో లేడని, కృత్రిమంగా కల్పించిన వ్యక్తి అ! 
చెప్పేవరకు ఈ అభిమానం ఈవాదంలో (రెడ్డిగారివాదం) (పబలిండి 
రంగనాథుడు కృత్రిమపురుషుడని రెడ్డిగారివలె దృఢంగా చాటుట నాచేత 
గానిపని”' ఇది రాళ్ళపల్లివారి తీర్చు. 





1. సంస్కృతి 2 సంపు. 8 సంచిక (1945 సెప్టెంబరు) 


91 


తీరుపతిలో శాగస్తిగారు /9/ 


ఇక అనుబంధంలో “'సులోచనావృత్తాంతం' చేర్చటం రెడ్డిగారికి నచ్చలేదు. 
ఫలువిధాల అపకృష్ణంగాను, భిన్నముగాను కానవచ్చే (గ్రంథము, 
సూలగ్రంథములో చేర్చకపోవుటే సముచితమనిపిస్తుంది. శాస్త్రిగారి తీర్పు 
నిర్మమతతో కూడినది. ఎందుకంటే, వారు పప్రక్షిప్తభాగాలని పేర్కొన్నవి కట్టా 
సనరదరాజు రామాయణంలో అనంతర కాలాలలో కానవచ్చినవి. మరికొన్ని 
అన్నమాచార్యకృత రామాయణ ద్విపదులు కాదగునని నిడుదవోలు వేంకటరావు 
(1903-82) _ గారభిప్రాయ పడినారు. అనంతర పరిశోధకులవల్ల 
పధాన|గ్రంథములో దీనిని _ చేర్చవలసి యుండవలసినదనే వాదం 
అపాస్తమయింది. కాగా శాస్త్రిగారి అనుబంధ వర్గీకరణం శాస్త్రీయ పద్ధతిలో 
సాగిందని గ్రహించాలి. చిత్రమేమంటే, ఎంతో (శ్రమకూర్చి పరిశమించి 
రామాయణాన్ని పరిష్కరిస్తే దానికివారు పీఠిక వ్రాసే అవకాశ మేర్ప్చడలేదు. 
అదొక బృహత్మథ. 


(2) వేంకటేశ్వర వచనములు: తొలుత 1925లో శాస్త్రిగారు కొన్ని వచనాలు 


ఎన్ని “భారతిలో ప్రకటించారు. తరువాత తి.తి. దేవస్థానము 47 వచనాలను 
వైరాగ్యవచనమాలికాగీతాల పేరిట 1935లో ప్రకటించింది. మరల ప్రభాకరులే 
సాంతం 166 వచనాలను పరిష్కరించి, తాము 'దీడరుగా నుండగా విపుల 
కీధికతో వెలువరించారు. ఇందులో వచన రచనా రీతులు కూలంకుషంగా 


చర్చింప బడినాయి. 


(3) శృంగార సంకీర్తనలు: అన్నమయ సంకీర్తనలు 4, 5 సంపుటాలు 


పరిష్కరింపగా తి.తి. దేవస్థానము ప్రచురించింది. “ఈశ్వర సంకల్ప మెట్టిదోకాని 
తాళ్ళపాకవారి యధ్యాత్మ సంకీర్తనలు చదువుచుండు నపుడు నా హృదయ 
తంత్రులలో ననురణము సాగుచు పరమానంద పారవశ్యము కలుగుచు 
కర్తవ్యమేదో వ్యక్తమగుచున్నట్లుండును.” ఇవి అన్నమాచార్య చరిత్రపీఠికలోని 
మాటలు. వీటివల్ల ఎంతటి తన్మయతతో వారీ కృషిని వేంకటేశ్వరో పాయనంగా 
చేపట్టినారో తెలుస్తుంది. వ్యాకరణవిధేయంగా లేవని దిద్దివేయక, వానిని 
వికృతకరించలేదు. శాస్త్రిగారి తరువాత _ రాళ్ళపల్లివారు, _గౌరిపెద్ది 
రామసుబ్బశర్మగారూ సంకీర్తనలు ప్రచురించారు. 

(శు ధనుర్విద్యావిలాసము: యుద్ధతంత్రాన్ని తెలిపే మూడాశ్వాసాల కృతి. 
దీని పీఠికలో ప్రాచీన ధనుశ్శాస్త గ్రంథాలన్నీ వివరాలతో పేర్కొన్నారు. 


92 


98 / వేటూరి (ప్రభాకర శ 




















ఇందుదాహరింపబడ్డ పారిభాషికపదాలకు మూలం “'మహారాష్ట్రప్రాకృత' , వ 
గుర్తించి వివరాలు తెల్పినారు. మానవల్లివారి నుండి తాము గ్రహిం+ 
విషయాలను కృతజ్ఞతతో స్మరించినారు. 

(5) శృంగారామరుకము: సంస్కృతంలోని అమరుక శతకానికి తెనుగుసే 
ఆంధ్రీకర్త తాళ్ళపాక _ తిరువేంగళప్ప. అన్నమయ్యకు మునిమనుమథ 
పెదకోమటి వేముని శృంగారదీపికా వ్యాఖ్యానాన్ని పురస్మరించి శ్లోకసంఖ్య! 
తెలుగు పద్యాలకడ చేర్చడం విశేషం. ఒకే వ్రాత ప్రతి దొరికితే, ఎ! 
అపపాఠాలు సవరించి రసికజనసేవ్యమైన ఈకృతిని పరిష్కరించారు. ప్రతి 
సంపాదించిన శాష్రిగారి చేతనే పరిష్కరింపబడుట చిత్రమైన సంఘటన. 

(6) ఆంధ్రకామందకము: రాజనీతిని తెల్చే శాస్త్రగంథము. జక్కరా 
వెంకటకవి రచన. తంజావూరు లైబరీవారి 14వ ప్రచురణ. ఒకే ప్రతి తప్పు 
తడకలుగానున్నది దొరికితే, గణయతిభ్రంశాలు దొర్లకుండా ఇంకొక ప్ర 
వ్రాయించి, సందిగ్గాలు మూలప్రతిలో సరిచూచి, సంస్కృతమూలా 
సంప్రదించి పూరణలు గావించి, అవి వేరుగా చూపినారు. 'మూగవోయిన శా 
కావ్య వీణాతంత్రులను సవరించి, జీవగజ్జ బిగిరచి, శ్రవణ పేయమై 
నాదసుధలు స్రవించునట్లు మీటిన ప్రవీణులు [శ్రీప్రభాకరశాస్తిగారు.”' 

(7) కాటమరాజుకథ: దొరికిన తొమ్మిది తాళపత్ర ప్రతులను పరిశీలించి ఒ 
శుద్ధ ప్రతిని ముద్రణకై పరిష్కరించి సిద్ధంచేశారు. _ శ్రీనాథు 
రచనముననుసరించి పినమల్లయ దీనిని రచించినట్లు ప్రభాకరులభిప్రార 
పడినారు. దీనికి కూడా అనుబంధంలో కొన్ని చేర్చారు. రచనాప్రభేదవే 
అందుకు కారణం. ప్రకటన కాలానికి శాస్త్రిగారు దివంగతులగుటచే వారి పీఠ 
లేకుండా పోయినది. 

జానపదవాజ్మయ విశిష్టతను  తెలిసికోవాలంటే, _ దేశికవితాశాఖలీ 
(ప్రధానమైనది “ద్విపద” ముఖ్యమని (పభాకరులు గుర్తించారు. “జానపదు! 
నాలుకలపై తేలియాడే దేశిసారస్వత సంపదంతా అనుభవయోగ్య” మః 
శాస్త్రిగారి తలంపు. ఇందు అపశబ్దాలను సవరించలేదు. మూలగ్రంథకర్త అ 


1. వేటూరివారి సారస్వతవరివస్య - పుట 235 


93 

































తిరుపతిలో శాస్త్రిగారు /99 


'బ్రాసియుండ నోపునని వారి ప్రబల విశ్వాసం. శాస్త్రిగారి అభ్యుదయ దృక్పథానికీ 
ఎరిష్మరణ అద్దం పడుతుంది. 

(8) సుభద్రా కళ్యాణము: తొలి తెలుగు కవయిత్రి తాళ్ళపాక తిమ్మక్క కృతిని 
కాళహస్తి సంస్థాన భాండాగారం నుంచి సేకరించి, వెలికి తీసి ప్రచురించే 
ఖాగ్యము శాస్త్రిగారికి లభించింది. తిమ్మక్క అన్నమయ్య భార్య. రచనంతా 
'కుంజరీ ద్విపదలో ఉంది. తాళ్ళపాక కవులు పెక్కురు పెండ్లిపాటలకీఛందమునే 
ఎరించిరి. 'సుభద్రా కళ్యాణంపాట' అనికూడా ఈ రచనకు వ్యవహారమున్నది. 
ఇందులోని పెక్కు పలుకుబడులు చేమకూర వేంకటకవి విజయవిలాసంలో 
ఎరినట్లు తెల్పినారు. 

(9) అన్నమాచార్య జీవితచరిత్రము: సంకీర్తనాచార్యులు తాళ్ళపాక 
ఎసన్నమయ్యగారి జీవిత చరిత్రను, ఆయన మనుమడు చిన తిరువేంగళనాథుడను 
పేరుగల చిన్నన్న ద్విపదలో రచించినాడు. వేళ్ళపై లెక్క పెట్టదగిన 
సొచీనకవీశ్వర చరిత్రములలోనిది యొకటి. మూలము నలుబది యేడుపుటలు. 
గనిని పరిష్కరించి 138 పుటల విపుల పీఠికను ఎన్నో చరిత్ర, సాహిత్య 
నిషయాలతో రచించిరి. అన్నమాచార్య జీవితచరిత్ర పీఠిక, ప్రత్యేకించి ఒక చరిత్ర 
గంథమనవచ్చును. సంకీర్తనములనుబట్టి, తాత్మాలీన శాసనములను పరిశీలించి, 
సన్నమాచార్య పుత్ర పౌత్రాదుల కావ్యాదులనుబట్టి, పలుదెజిగుల సాధనములను 
గుచ్చియెత్తి హృద్యమయిన తచ్చరిత్రము నుద్దరించినారు. 

ఈ పీఠికలో అన్నమయ్య, తత్సంతతి చరిత్ర, వడ్డికాసులవాసి వైభవము, 
ంధ్ర సంకీర్తనల విశిష్టత, సంగీతశాస్త్ర విషయాలు, నాటి భాషాకవితా రీతులు, 
సాస్తావికముగా విజయనగరరాజుల చరిత్రము, కపిలేశ్వర - పురుషోత్తమ 
1జపతుల దండయాత్రలు, నాటి మత, సాంఘిక, రాజకీయాది చరిత్రలు 
)వరింపబడినవి. స్థలపురాణగాథలు, కుమ్మరమండపము, తలయేరు గుండు, 
“రువేట మండపము, మోకాళ్ళముడుపు మున్నగుగాథలు విశదీకరింప 
డినాయి. రాయలవారెన్ని మార్లు తిరుపతి వచ్చినది, ఆయా ప్రభువులు 
ామికర్చించిన దానములను దెల్పిరి. అన్నమయ్య నిట్లు శాస్త్రిగారు కీర్తించినారు 
'ఆదీనది అమృత కావ్యము, పాడినది పరమసంకీర్తన మయినది... 
గృమాచార్య సంకీర్తనములును, శృంగార మంజరియు తేటతేటగా తేలిక 
'లికగా తియ్యతియ్యగా _పోయిపోయిగా గోస్తవీనీద్రాక్షా గుళుచ్చములవలె 


94 


















100 / వేటూరి (ప్రభాకర 


నాస్వాద్యములైనవి.” అన్నమయ్య  నాచనసోము ననుసరించిన పట్ల 
వెల్లడించుటే కాక, నిఘంటువుల కెక్ళని దేసి తెలుగు పలుకులు గురి 
చూపినారు. కవికర్ణరసాయనకర్త నరసింగన్న అనుటకాధారములు చూపినా! 
ఈ పీఠిక శాస్త్రిగారి చరిత్ర పరిశోధనపాటవాన్ని తెలిపే విలువైన (గ్రంథము. 
(10) పావులూరి మల్లన్న సారసంగ్రహ గణితము: ప్రభాకర శాస్త్రిగా 
పరిష్టృత గ్రంథాలలో ఇదే చిట్టచివరిది. 1912లోనే వారీ గ్రంథాన్ని గుర్తిం 
మహావీరాచార్యుని గణితసార సం[గహానికి తెలిగింపని తెల్పినారు. మల్ల 
తెలుగు గ్రంథాన్ని బెంజిమిన్‌ అనే ఈస్టు ఇండియా కంపెనీ ఏజెం 
(సామర్లకోట) ఆంగ్లములోనికి తర్జుమా చేసినాడు. శాస్త్రిగారు సాంకేతి 
పదాలకు వివరణ ఇవ్వడంతోపాటు, కొలమానాలు మూలంటి 
మగధసంప్రదాయంలో ఉంటే, ఆంధ్రీకర్త తెలుగు సంప్రదాయానికి మార్చినట్ల 
కనుగొన్నారు. మూలాతిక్రమణ లెక్క డున్నాయో వివరించారు. ప్రథమభాగంలొ। 
పరికర్మ, భీన్నగణితాలున్న భాగం మాత్రం శాస్త్రిగారు పరిష్కరించడం జరిగిం 
మూలగ్రంథం అచ్చుపడుతుండగా శాస్తిగారు భౌతికము వీడుటచే, దీనికి కూడా 
వారి పీఠిక లేకుండా పోయింది. శాస్త్రిగారి పరిష్కరణ లన్నింటికి దీక్ష ఉపజ్ఞ 
మౌలికప్రతిభ, ప్రామాణికత, సత్యనిష్ట జీవ స్నాయువులు. 
(11) [ీవేంకటేశ్వర లఘుకృతులు: “మదరాసు విడిచి శ్రీ తిరుపతి 
వేంకటేశ్వరుల సన్నిధి సేత 'కావిఠప వచ్చుటలో నా తొల్తటి కోరిక తాళ్ళపాక 
వారి రచన లన్నింటిని వెల్లడించుటి అని శాస్త్రిగారి వాక్కు ఆ పనిలో గ్గ 
నిమగ్నమైనారు. వేంకటేశ్వరస్వామిని ప్రధానీకరించుకొని భక్తులు రచించిన 
రచనల సంపుటి ఇది. సంకలన గ్రంథప్రచురణంటే వారికి ప్రీతి. ఈ 
సంపుటంలో అజ్ఞాత కర్శృకాలు 12, జ్ఞాతకర్తృకాలు 7 ఉన్నాయి. అటు పిమ్మట 
'శీవేంకటేశ్వర వర్ణన రత్నమాలి అను మరొక సంకలనం సంధానించారు.. 
(శీకోరాడ రామకృష్ణయ్యగారి హయాములో ఇది అచ్చయినది. వైష్ణవాంధ్ర 
సాహిత్యానికి ప్రభాకరుల సేవ గుణాత్మక మైనది, పరిపుష్టిని కూర్చేది. 
లక్షణోద్ధారము: ఇదికూడ సంకలన (గ్రంథమే. అముద్రితము దాని వ్యూహ 
రచనలో శాస్త్రిగా ప్రతిభాపాటవం ధ్యోతకమవుతుంది. (1) లక్షణ గ్రంథాల, 
పట్టిక, (2) వీనిలోని లక్ష్యలక్షణ [గ్రంథాల పేరులు, (8) అన్ని లక్షణ గ్రంథాల | 
ఉదాహృతాలైన లక్షణ (గ్రంథాల పట్టిక, పద్యాల సంఖ్య, (4) లక్షణ, 


గ 
a: 


నిరుపతిలో శాస్త్రిగారు / 101 


గంథోదాహరణోద్ధారము, (5) లక్ష్యగంథోదాహరణోద్ధారము. సాకల్యంగా 
ఈప్రణాళిక ఆచరణలోనికి వస్తే, లక్ష్యలక్షణగ్రంథ సర్వస్వంగా ఉండి, 
భాషాపరిశోధకుల కెంతగనో ఉపకరించేది. ఇందులో ఛందశ్శాస్త పరిశీలన, 
అభివృద్ధి, సర్వకవితా రీతుల విపుల పరిశీలనము వివరింప తలపెట్టినట్లున్నది. 
ఇది భగీరథ కృషి. ఇంతటి బృహత్తర (గ్రంథరచన కేతా మెత్తిన ప్రభాకరుల 
ధిషణ, పాండితీప్రగల్భత మెచ్చుకోదగినవి. 
వ్యాఖ్యాన రచనలు 

ఏనాడో 1926లో మనుచరిత్ర పరిష్మరణతోపాటు వ్యాఖ్యానమును వ్రాసిన 
సంగతిని |ప్రాజ్ఞులవల్ల విన్నట్లు ఆచార్య తిమ్మావరుల కోదండరామయ్యగారు 
నాతో చెప్పినారు. ఇది వావిళ్ళవారి ప్రచురణ. ఎందువల్లనో శాస్త్రిగారి 
పేరుట్టకించలేదు. ఇది చింత్యము. 


ఉత్తర హరివంశము: నాచన సోముని ఉత్తరహరివంశమునకు వ్యాఖ్యానాన్ని 
నాలుగవ ఆశ్వాసంలోని “ఉరము కౌస్తుభరత్న అనే పద్యం దాకా చేసినారు. 
వారు గతించుటతో మధ్యలో ఆగిపోయింది. ఇది అముద్రిత రచన*. ఆ రచన 
చేస్తున్న సంవత్సరాల్లోనే నాలుగైదు గ్రంథాలు పరిష్కరించటం, అన్నమాచా 
ర్యోత్సవాలు, మ్యూజియము స్థాపన, శిల్పసేకరణకై అవిశ్రాంత పర్యటనలు ఒకే 
వ్యక్తిపై పడుటవల్ల ఇది పూర్తికాకుండా పోయినది. 

రచన గచ్చద్వ్యాఖ్యగా నడిచింది. పూర్వవ్యాఖ్యాతలకంటిె, భిన్నమైన తీరులో 
దీని నుపక్రమించినారు. ప్రతి ఆశ్వాసమునకు కథాంశములు తెల్పుట - 
సంస్కృత మూలమును చూపుచు, అనువాదంలోని సారస్య వైరస్యాలు 
వివరించుట - ఆశ్వాసాంతమున పరిశిష్ట మనుపేర మరికొన్ని వివరణలు - 
ఎజ్జన హరివంశంతో పోలికలు చూపుట - పాఠ నిర్ణయము - సుగమమైన 
పద్యాలకు వ్యాఖ్య ఉజ్జగించుట - గహనమైన విషయము లున్నచోట విడువక 
విపులీకరించుట - గూఢార్థవివరణలు - అన్వయముఖముననే వ్యాఖ్య - 
పూర్వపరిష్కర్తల పాఠపరామర్శ ఇట్లా రచన సాగినది. మల్లినాథునివలె శాస్త్రిగారు 
పదవాక్యపారావార పారీణులు. కొటుకుడు పడని పట్టులందు ఎట్లయిన 
సాధించుట వీరి ప్రత్యేకత. నిఘంటు ప్రమాణములు చూపుట, కావ్యధర్మ 


OR AN Ut TT 
1. ఆచార్య వేటూరి ఆనందమూర్తిగారు దీనిని త్వరలో ప్రచురింపనున్నారు. 


96 





















102 / వేటూరి ప్రభాక। 


సమన్వయము, . అర్థవివరణ వంటివెన్నో యిందు కనబడతాయి. ఆద్యంత 
వ్యాఖ్యానింపబడి ఉంటే, ఇది ఆంధ్ర శారదకు పూర్ణ కంఠహార్‌ 
మెరిసేదనడంలో సందేహం లేదు. వ్యాఖ్యానరచనలో కొత్తత్రోవలు 
పండితవర్యులు. 


నన్నెచోడ కుమార సంభవము: ఏకకాలమందు పలురచనలు చేప! 
శాస్త్రిగారి తీరు. పిఠాపురం మహారాజా ్రీరావు వేంకట కుమార మహీ 
సూర్యారావు బహద్దరు వారి (ప్రోత్సాహంతో 1948లో దీనికి వ్యాఖా 
బ్రాయనారంభించినారు. దీనికి పరిష్కర్త - వ్యాఖ్యాత |ప్రభాకరశాస్తిగారే, 
రచనకు నాందిగా తొలుత ఎనిమిదాశ్వాసాలు పరిష్కరించి సవరణ పట్టి 
తయారుచేసికొని తొలి ఆశ్వాసంలోని ముప్పది ఆరవపద్యము వరకు వె 
రచించినారు. అంతలో జమీందారీల రద్దు చట్టం అమలులోనికి వచ్చి 
దానితో రాజావారీ ఉద్యమాన్ని వదలుకోవడంతో రచన ఆగిపోయింది. చ 
కాలం తర్వాత శాస్త్రిగారి శిష్యులు ఈ|గంథానికి పూర్తివ్యాఖ్య రచించి! 
మిత్రువల్ల విన్నాను. 


వైషధ పారిజాతీయము: రఘనాథరాయల కాలమునాటి కృష్ణాధ్వరి రచిం 
ద్వ్యర్థి కావ్యమిది. దీనికి వ్యాఖ్య |వ్రాయువలెనని సంకల్పించుకొన్నట్లు = 
ఒకచోట చెప్పుకొన్నారు. ఇది 1930-40 నాటి సంగతి. 


ప్రజ్ఞాప్రభాకరము 


ఇది ప్రభాకరశాస్తిగారి స్వీయ చరిత్ర. ఇది వారి షష్టిపూర్తి నాడే (19. 
సంకల్పించినా, వారి రెండవ కుమారై 'సుజాతగారి వివాహంరోజు సాయం, 
(29.5. 1949) ప్రార్థన సమావేశంలోనే శ్రీకారం చుట్టడం జరిగింది. 


ఇందులో వారి బాల్యస్మృతులు, చెళ్ళపిళ్ళవారికడ శిష్యరికం, మదరా 
రాక, ప్రాచీన గ్రంథాన్వేషణ, నాడీగ్రంథాల ప్రస్తావన, పావులూరి ౩ 
గురించిన వాద ప్రతివాదాలు, తంజావూరి లైబరీ విచిత్ర వికయగాథ, నిరం, 
పఠనాసక్తి, ఆనాడు ప్రసిద్ధులైన పెద్దలు పనప్పాకం అనంతాచార్యులు, 
ఆచంట లక్ష్మీపతి, కాశీనాథుని సిగేశ్వరరావు పంతులు మున్నగు వారిక 


97 


తిరుపతిలో శాస్త్రిగారు / 103 


కాక, ప్రసిద్ధ విద్వాంసులతోడి మైత్రి మున్నగు విశేషాలెన్నో ఉన్నాయి. తమ 
విజయాలతోపాటు బలహీనతలు చెప్పుకొన్న ధైర్యశాలి. 

ఇందు జీవితోదంతమే కాక ప్రజ్ఞాజీవితోదంతమును వెల్లడించినారు. దివ్య 
ప్రజ్ఞామయమైన అనుభూతి విశేషాలు తెల్పినారు. సత్యకథనమున వారికి 
మహాత్మాగాంధి మార్గదర్శి. నిజమైన ఆత్మకథనమునకిది ఉదాహరణ. అరుదైన 
స్వీయ చరిత్ర. 

పసివయసునుండే పరుల వేదనను చూచి మధన పడడము, ఇతరుల 
రుగ్మతలనూ కష్టాలనూ దూరం చెయ్యమంటూ భగవంతుణ్ణి ప్రార్థించడము, 
చిన్ననాటి నుండి తాత్త్విక చింతన, |పభాకరులు యోగిగా అద్భుత శక్తి 
సమన్వితులుగా మారటానికి అనంతరం జీవితంలో సహాయకారులైన సంగతి 
విశదమవుతుంది. తొలి ప్రపంచ యుద్ధపు బీభత్స సంఘటనలు తమను 
కుదిపివేసిన సంగతులు వివరించారు. 

గురువులు మాష్టరు సి.వి.వి. గారి దివ్య దర్శనం, వారి ఉద్బోధ, శ్రీవారితో 
సంభాషణ వివరాలు, యోగప్రవేశము, యోగార్ధములను గూర్చి తెలుగులో 
కొంతైనా వివరించిన తొలి ప్రామాణిక గ్రంథం అదే. 

తమ ప్రజ్ఞాచరిత్ర వేయిపుటలుగా వ్రాయాలని సంకల్పించి, 28వ 
ఏటివయస్సువరకు _ మాత్రమే వాసినారు. 1950లో హఠాత్తుగా 
సరమవదించుటతో,  నంకల్పంచిన . రీతిలో రచన పూర్తికాలేదనిపిస్తుంది. 
తెలుగులో స్వీయచరిత్ర రచనమునకిది ఒజ్జబంతి. వారి నిష్కాపట్యము, 
దైవీసంపద్విభూతి, ఆర్తసేవా చరణం దీనివల్ల వ్యక్తమవుతున్నాయి. 'ప్రభాకరులు 
వ్యక్తికాదు, మహా సంస్థ. 

గాంధి రామాయణము: శాస్త్రిగారు చిన్ననాటి నుండి జాతీయ భావ 
పరిపూర్తులు. గాంధిమహాత్ముని పై కవితలల్లినారు. బాపూజీని పురుషోత్తమునిగా 
మన్నించినారు. 1943లో గాంధిమహాత్ముడు బొంబాయిలో ఉపవాసదీక్ష 
నెరపురోజుల్లో ప్రభాకరులెలా విలవిలలాడిపోయే వారో ప్రత్యక్షంగా ఎరిగిన 
వాణ్ణి. 

గాంధి అస్తమయం ప్రభాకరుల ప్రాణమూలాన్ని కుదిపిచేసింది. గాంధి 
పోయిన రోజుల్లో మద్రాసు ఆకాశవాణినుండి వారు ప్రసంగిస్తుంటే మధ్యలో 


98 









104 / వేటూరి ప్రభాకీ 


కొన్నిక్షణాలు దుఃఖోద్విగ్నత కారణంగా నోట మాట రాలేదు. విన్న (శ్రోత! 
కంట తడిపెట్టారు. దర్భా సుబహ్మణ్యగారిది నిజమైన 'కవితి అన్నారు. 

1950 జనవరిలో “గాంధి రామాయణి మనే బృహత్సంకలగి 
తెలుగునాట పత్రికలలో ఒక ప్రకటన చేసినారు న్‌ 


రికార్డు” చేసి పంపమని”. కోరినారు. ఆ (పకటన చూచి యూనివ 
(ప్రొఫెసర్లు, లాయర్లు, అధ్యాపకులు, రాజకీయ వేత్తలు, పాఠశాల విద్యాగ 
తమతమ అనుభవాలను వ్రాసి పంపినారు. శాస్త్రిగారి అస్తమయంతో, 
కార్యక్రమం ఆగిపోయింది. 

ఒక మహాపురుషుని నిర్యాణం జనసందోహంలోని 'భావస్పందన 
(గ్రంథస్థం చేయాలని యత్నపడినవారు తెనుగునాట కానరారు. వీరే (పథః 
వేటూరివారి మౌలికతకిది మరో సాక్ష్యం. 





99 


19. MUSEUM PLANNING 


19 
మ్యూజియము రూపకల్పన 

జాతీయ సంస్కృతి నిక్షేపాలలో శిల్ప, చిత్రకళా ప్రదర్శనశాలల స్థాపన 
ప్రధానాంశం. అది జాతిని జాగృతం చేస్తుంది. తిరుమల తిరుపతి 
దేవస్థానమువారు వేటూరి ప్రభాకర శాస్తులవారిపై శిల్ప, _ చిత్రకళా 
మ్యూజియమును రూపాందించే భారాన్ని మోపినారు. (48-49) అప్పటికే (గ్రంథ 
పరిష్మరణభారం తలమున్మలుగా ఉంటున్నా వారే ఈ బాధ్యతను గూడ 
తలదాల్చవలసిన వారైరి. ఆ సంస్థలో శిల్పకళామూల్యాలను, వాటి స్థానాలను 
ఎరిగినవారు శాస్త్రిగారొక్కరే. అందువల్ల కొంతలో కొంత వ్యవధి కల్పించుకొని 
మ్యూజియము పనిపై రాత్రింబవళ్ళు ఆహార నిద్రాసౌకర్యాదులు వదలి, పులులు 
చెరలాడే కడప అడవులు మొదలుకొని ముక్త్యాల, తెలంగాణాలోని నల్లగొండ 
గుట్టల వరకు ఆయన గాలించారు. ఆ గాలింపులో ఎన్నో సుందరమైన జైన- 
బౌద్ధ-హిందూ విగ్రహాలు శక్రరించి తిరుపతికి చేర్చినారు. ఇది ఇలా ఉండగా, 
కాళహస్తి సంస్థానం వారి పురావస్తుభాండారమంతా శోధించి కవచ ఖడ్డాదులు 
కూడా సేకరించినారు. 

బందరులో కోట సుబ్బారావుగారెంతో కాలంనుంచి సంపాదించి ఉంచుకొన్న 
అమూల్య చిత్ర, (పతిమాదులను ఆంధ్రజ్యోతి సంపాదకులు నార్ల 
వేంకటేశ్వరరావుగారి సాయంతో సముపార్దించి తిరుపతికి పదిలంగా 
తరలించినారు. అక్కడే ప్రథమాంధ్రాస్థానకవి చెళ్ళపిళ్ళ వెంకటశాస్రిగారు 
పొందిన పతకములు, సన్నదులు, ప్రభుత్వ లాంఛనాలతోపాటు, వారు ధరించిన 
పావుకోళ్ళు, కళ్ళజోళ్ళు, లిఖిత (గ్రంథాలు వగైరాలు సంపాదించారు 
మ్యూజియముకోసం. 


శాప్రిగారి సంచారంలో శిష్యులు సింగరాజు సచ్చిదానందం, న్‌్‌, 


100 




















106 / వేటూరి ప్రభాకర 


శ్రీనివాసాచార్యులు, దీనదయాళునాయుడు మున్నగువారు, సహాయోద్యో | 
ఒక్కొక్కమారు వారి పెద్దకుమారులు డాక్టర్‌ సుందరమూర్తిగారు పాల్గొనేవ 
శాస్త్రిగారి శ్రమను, పరిశీలన పాటవాన్ని వెల్వరించే కొన్ని ఆరోపాలు, @ 
డైరీలనుంచి ఉట్టంకిస్తాను. 

1950, మార్చి, శనివారం 4వ తేదీ: 


నిడంబరం, 58 మైళ్ళు. నంది విగ్రహం (10) (ఇది విగ్రహాల వః 
సంఖ్య). మూడు మి బోలు త్రవ్వించే యేర్పాటు చేసితిమి. అక్కడ ) 
కనకమ్మసత్రం. అక్కడి విగ్రహాలు (లోహపురి?) తిరువాలంగాడు, తక్కోలం 
ఉన్నవిట. తెప్పించే యేర్పాటు చేసితిమి. ఆర్మాటుకుప్పం, వరదరాజవిగ్ర॥ 
శివాలయం వాకిట (11) శివలింగాదులు, నవగ్రహాలు, దేవాలయనిరా 
విగ్రహాలు, శాసనం (ముద్దు వీరప్పనాయుడు?) చూచితిమి. అక్కడినుః 
అరంగళం జైనవిగ్రహాలు చూచితిమి, ఒక తాటాకు పుస్తకం అర్చకుల దగ్గ 
తిరుత్తనిలో నిద. 
1950, మార్చి, ఆదివారం, కవ తేదీ: 
ఉదయం 'వేలంజేరి (12) నందివిగ్రహం, (13) కేశవప్పెరుమాళు 
(14) అమ్మవారు, (15) విరిగిన అమ్మవారు, (16) వజ చిహ్నము. 
వేలంజేరి పురంబున 
ఫాలాక్షుని యాన వడపి బాలేందుముభీ! 
లీలావతి! నీ భక్తుల 
పాలింపవె పసిడి బొమ్మ! వడివేలమ్మా! 
వడివేలమ్మ విగ్రహాలు చెరువుగట్టుమీద 3 ఉన్నవి. అందు రెండ 
మహనీయము. అందు మణీ బిడ్డకు పాలిస్తున్న తల్లి విగహం మహామనోహరం, 
మధ్యాహ్నం తిరుత్తనిలో భోజనం. తిరుత్తనినుండి పూనిమాంగాడు, నల్లత్తూరు 
వెళ్ళితిమి. (మణిమంజరి 2సంపు. 2వ సంచిక). పైపద్యము ప్రతిమను చూచి 
(పభాకరులు ఆశువుగా చెప్పినది. 
ముక్త్యాల మ్యూజియము: 1949లో ముక్యాల రాజావారి తోడ్పాటుతో 
చుట్టుపట్టులందున్న ప్రాచీన శిథిలశిలాఖండాలను ముక్త్యాల (గ్రామానికీ 
చేర్చినారు. అక్కడకూడా ఒక మ్యూజియము ఏర్పాటు చేయాలని శాస్త్రిగారి 


101 


మ్యూజియము రూపకల్పన / 107 


తలంపు. _ఇక్ష్వాకులనుండి కాకతీయుల పర్యంతమూ గల శిల్పాలను, 
శాసనాలను సేకరించుటయే కాక, కాకతమ్మ - సేనాపతి జాయప్ప - 
తాడిముత్తా వీరడు మున్నగువారి శిలామూర్తులు సేకరణలో ఉన్నాయి. 
(ప్రాగైతిహాసిక (pre historic) సమాధులను త్రవ్వించి, అందులో లభించిన 
వస్తువులన్నీ ఒకచోటికి చేర్చినారు. శిథిలావశేషాలను గురించి కొత్త 
సంగతులెన్నో వివరించారు. ప్రభాకరులకు బౌద్ధస్తూపాలన్నా బౌద్ధాంధ్ర కళలన్నా 
మక్కువ ఎక్కువ. ప్రాచీన శిల్పకృతుల పరిశీలనాభిలాషకు హద్దులు లేవు. 
ప్రభాకరశాస్త్రిగారు దివంగతులగుటకు నాలుగురోజుల ముందు, తెనాలి 
చేరువనున్న యద్దనపూడికి వెళ్ళినారు. ముమ్మరంగా వర్షాలు కురుస్తున్న 
రోజులు. ఊరంతా బాడీ బంద. అయినా తామొక్కరే వెళ్ళి, ఆ ఊళ్ళో పాడుబడ్డ 
బావిలో అపూర్వ విగ్రహాలున్నాయని ఊరివారికి చెప్పి, అవి వెలికి తీయించారు. 


ఆ గ్రామంలో వాళ్ళకా సంగతి తెలియనే తెలియదు. దొరకినవన్నీ అపురూప . 


శిల్పాలు. ఆరోజు యస్‌. దాశరధిగారింట మకాం. వీరిప్పుడు 
ఆర్మియాలజీ శాఖలో డిప్యూటి డైరక్టరుగా హైదరాబాదులో ఉంటున్నారు. 
“శాస్త్రిగారికి శిల్బసేకరణలో ఉన్న దీక్ష తత్పరత, ఎన్నికష్టాలెదురుపడ్డా వారి 
పట్టుదల తల్బుకొంటే ఇప్పటికీ నాకాశ్చర్యం వేస్తుందన్నా! ౫ దాశరధిగారు 
నాతో ప్రసంగిస్తూ. 

మ్యూజియం వస్తుసేకరణలోనే వారు ఆరోగ్యం కోల్పోయి 29.8. 1950 
మధ్యాహ్నం భౌతికం వీడినారంటే గుండెనీరవుతుందెవరికైనా. 

వేటూరి ప్రభాకరశాస్త్రిగారు ఆంధ్ర కళాలక్ష్మికి అందాలు దిద్దిన మహాశిల్సి. 
వారు పరమపదించుటతో అవన్నీ ఆగిపోయాయి. కొన్నేళ్ళకు తిరుపతిలో మాత్రం 
మ్యూజియం ఏర్పాటయింది. అయితే ఆ శిల్పాలు, వ్యాఖ్యానం లేక 
మూగవోయినాయి. చివరిక్షణం వరకూ సంస్కృతి పోషణకూ పరిశోధనకూ 
అంకితమైన కారణజన్ములు (ప్రభాకరులు. 





102 


20. GREAT MAN VETURI 


20 

మహామనీషి “వేటూరి” 

(ప్రభాకర శాస్త్రిగారి సాహిత్యసృష్టి శతపత్ర సుందరంగా, యోగసా 
సహస్రదళ పద్మంగా వికసించి, పరిమళించి పరస్పరసమ్మేళనంతో తెలుగునా 
తెలుగుజాతికి (కొత్తసుగంధాలను సరిక్రొత్త (ప్రభలను అందించింది. సారగ 
యోగిగా యోగప్రభాకరుడుగా పరిణామ రమణీయంగా ఎదిగి ఓజోవంతః 
ప్రకాశించిన మహావ్యక్తి, మహామనీషి ఆయన మనీషకు ప్రతిభ తోడయిన 
నిరంతర |గ్రంథపఠనానికి అవగాహన జతపడినది. ధారణ సమన్వయశే 
బాంధవ్యం నెరపింది. సద్యఃస్ఫురణ మెరుగులు దిద్దింది. ఎడతెరిపిలేని పరి 
అపూర్వ ఫలితాలను అందించింది. సర్వసాహిత్య ప్రక్రియలందు 
ఉపజ్ఞాబలం ప్రవర్తించింది. పరిశోధన _ పరివ్యాప్తలకూ ప్రాచీన / 
పరిష్మరణకూ మదరాసు, ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారంలో పండిత పః 
చేయూత నొసగింది. సాహిత్య వినోదాన్ని యోగానందాన్ని పుష్కల! 
అనుభవించిన పూర్ణపురుషులు శాస్త్రిగారు. | 
















అర్ధశతాబ్దీకాలం (1900-1950) _ అవిశ్రాంతంగా సంస్కృతికి. 
సాహిత్యానికి - చరిత్రకు - కళలకు అలుపులేకుండ చేసిన సేవ, అంచ 
వేయాలంటే దాని నేపథ్యమూ పరిసరవాతావరణమూ జ్ఞాపకం చేసుకోవ 
ఉంది. ఒక పల్లెటూళ్ళో సంప్రదాయబద్ధమైన సామాన్యకుటుంబంలో పు 
ప్రభాకరశాస్త్రిగారు, _ గురుకులక్షిష్టంగా సంస్కృతాంధ్రాలు నేర్చుకొ ot 
తెలుగంటే చిన్నతనంనుంచి వెట్టి తీపి. శతావధాని 'చెళ్ళపిళ్ళవారికడ శిష్యరి 
కవనశక్తికే గాక భాషాప్రయోజనావగాహనకూ పదును పెట్టింది. ఆ ఉరవడి 
చిన్నతనంలో శతావధానాలు, అష్టావధానాలు చేయకపోలేదు. 


మదరాసు రాకతో అక్కడి ఆంగ్రవిద్యాధికులైన మేధావులతో 
విద్యావంతులతో - విజ్ఞానధనులతో పరిచయ సాహచర్యాలవల్ల శాస్త్రి? 


103 


మ్యూజియము రూపకల్పన / 109 


దృక్పథంలో గొప్ప మార్చు వచ్చింది. ఇప్పు డాయనకు అవధానాలు లక్ష్యం 
కాదు. విస్తృతభాషా ప్రయోజనాలకు ఏ ప్రక్రియలు సహకరిస్తాయో వాటిని 
ఎన్నుకొని, ఆ మార్గంలో నడువ సమకట్టినారు. (శ్రీమాన్‌ పనప్పాకం 
అనంతాచార్యులవారు గొప్ప న్యాయవాది, సాహితీచతురుడు. వారే శాస్త్రిగారికి 
తొలి ప్రాపు. ఆయన ప్రభాకరుల కవితాపాటవాన్ని మెచ్చుకొని 'కవిచూడామణి' 
అన్నారు. వేపా రామేశం పంతులుగారు విద్యారాశి. బహుశాస్తముల లోతు 
తెరిగినవారు. వారితో సన్నిహితత్వము పఠనాసక్తిని, విజ్ఞానపరిధిని విస్తరింప 
జేసింది. డా. ఆచంటలక్ష్మీపతి, పండిత డి. గోపాలచార్యుల స్నేహసహచర్యము 


sf 


అభ్యుదయ పథంలో అడుగు వేయటా నికి స్ఫూర్తినిచ్చింది. అట్ల టంగుటూరి 
ప్రకాశం పంతులు, అయ్యదేవర కాళేశ్వరరావు, భోగరాజు పట్టాభిసీతారామయ్య 
గారి వంటి రాజకీయ నాయకులతోడి పరిచయం లోకాన్ని దగ్గరగా 
అనుశీలించటానికి ఉపకరించింది. ఇక పండితులు మహామహోపాధ్యాయ తాతా 
సుబ్బరాయ శాస్తి, గురజాడ అప్పారావు, గిడుగు రామమూర్తి పంతులు, వేదము 
వేంకటరాయశాస్త్రి మున్నగు వారితో సన్నిహిత మైత్రీ సాహచర్యాలు 
నూతనావిష్కారాలకు, శోధనకూ ఉద్దిప్తినిచ్చినవి. మానవల్లి రామకృష్ణకవి గారితో 
కలసి ఉద్యోగం చేయటం, వారి సాహిత్య పరిశోధనకాంక్షకు మరింత (ప్రేరణ 
అయింది. సహజంగా విద్యావ్యసని అయిన 'ప్రభాకరులకు ఈ వాతావరణము, 
పెద్దల ప్రోత్సాహము, బాల్యం నుండి వారిలో నున్న ఆత్మవిశ్వాసము, చొరవ, 
కార్యనిర్వహణనిపుణతలకు ఉ[త్రేరకాలయినాయి. వారెన్నుకొన్న పరిశోదన 
రంగంలో సాహిత్యవిమర్శలో చరిత్రాది రంగాలలో ప్రవేశించి వాటి అంచులు 
తాకినారు ప్రతిభావంతంగా. 


క్రమంగా సామాజికావగాహన, భాషతత్త్వ పరిశీలన మూలంగా వారిలో 
అత్యాధునికములైన విప్లవ భావములు ఫొడచూపినాయి. వాణి ఫలితంగా 
పరిశోధన రంగంలో కొత్త దారులు తీయటానికి సాహసం చేయగలిగారు. 
పండితులెవ్వరూ సాహసించని అనాదృత వాజ్మయాన్ని అవలోకించి, వాటి 
ప్రయోజనాలు నిరూపించినారు. విస్మృత వాజ్మయరాశిని వెలికితీసి చూపినారు. 
హేతుబద్ధత, శాస్త్రీయ నిబద్ధతలు తోడు కాగా, సాహిత్యాన్వేషణలో కొత్త 
విషయాలెన్నో కనుగొన్నారు. 1910 నుండి గిడుగువారి వ్యావహారిక 
భాషావాదంలో ఇమిడి ఉన్న ప్రయోజనాలను గుర్తించి, అప్పుడే 


104 

















110 / వేటూరి ప్రభాకర శా 


గిడుగువారుకూడా ఎరుగని సంగతి వెల్లడించుటే కాదు, ప్రాచీనుల గద్యరచనః 
వాడినదంతా వాడుకభాషే అనీ, దానిని (గాంధికభాషలో తర్జుమాచేసి పుస్తకాః 
ప్రచురించిన వారు భాషకు అపకారం చేస్తున్నారనీ, ప్రభాకర శాస్త్రిగాథ 
తెల్పినట్లు గిడుగు సీతాపతిగారొక వ్యాసంలో బ్రాసినారు'. శాస్త్రిగారి శోధ 
సాధికారికంగా ఉంటుంది. వ్యావహారికభాషలో కొన్ని రచనలు చేసిచూపినార 
వ్యావహారిక భాషను నాటకానువాదాల్లో, స్వతంత్ర నాటకంలో ప్రయోగించినారు 

పరిశోధన రంగంలో - కవితాసృష్టిలో - విమర్శవిధానంలో - శాస 
పరిష్మారాల్లో శబ్దార్థ విచారణలో - జానపదవాజ్మయ సముద్ధరణలో - ఇం! 
కొన్ని రంగాలలో వారి సాహిత్య వరివస్యను సమీక్షిస్తే, భారతీయసాహితే 
నిర్మాతలలో ప్రభాకర శాస్త్రిగారి స్థాన మెంత పటువైనదీ నిరూపితమవుతుంది. 

(1) శ్రీనాథ మహాకవి చరిత్ర 'శృంగారశీనాథి మనుపేర చరిత్ర, సాహిత్య 
శాసనాధారాలతో సర్వసమగ (గ్రంథంగా రచించారు. అంతకు ముంద 
సమగ్రావగాహనతో రచించిన (గంథం లేదు. దీనితో రెడ్డిరాజుల చరిత్రక్ష 
పునాదులు వేసినారు. (2) ఆంధ్ర సారస్వతంలో 'శైవకవితాశాఖ' ఒకటున్నదని 
వెలికి తీసి దాని విశిష్టతను మొట్టమొదట నిరూపించింది శాస్త్రిగారు. అంతక్తు 
ముందు పండితులెవ్వరూ గుర్తించలేదు. (3) వైష్ణవాంధ్ర సాహిత్వంలో తాళ్ళవా 
అన్నమాచార్యులు, తద్వంశీయులు చేసిన రచనల (పచురణతోపాటు 








చూబలిచ్చిన తొలి వాజ్మయ పరిశోధకులు. (6) అట్లే సి.పి. (బౌనుదొర సాహిత్య 
సేవనం గూర్చి 1911 లోనే తొలుత ఎటుకపరచుట (7) భాషాసాహిత్వ 
పరిశోధనకు పంటపొలాలవంటి - ఆకరగ్రంథాలనదగిన గ్రంథవివరిణికలు 19 
సంపుటాలను సంధానించుట. ఇది అసామాన్య కృషి, వాటి ప్రణాళిక 
ప్రతిభామూలకమైనది. (8) రంగనాథ రామాయణ, ్రీడాభిరామాది కర్తృత్వ 
చర్చల్లో, నన్నెచోడుని కాలనిర్ణయంలో నిర్ణయాలు వారి ధిషణ, విచక్షణతలను 


J ఆంధ్ర దినపత్రిక 30.8. 1950 


మ్యూజియము రూపకల్పన / 111 


వెలువరిస్తున్నాయి. (9) తెలుగు పదము తొలిసారిగా క్రీ.శ. 1, 2 శతాబ్దాలలో 
ఉన్నదని 'నాగబు' శాసనం చదివి నిష్మర్న చేసినారు. అట్లే అహదకరశాసనంలో 
'వింతయక్కరము' కలదని నిరూపణ. దీనిపై కొన్ని వివాదాలు లేకపోలేదు. కాని 
ఎవరూ ఈవాదాన్ని త్రోసివేయ లేకపోయినారు. (10) తంజావూరు రామస్వామి 
దేవాలయంలో దేవతల విగ్రహాలతోపాటుగా ఆనాటి పాలకుల విగ్రహాలుకూడ 
ఉన్నట్లు గుర్తించిన ప్రతిభాచక్షువు. అట్లే తిరుమలలో అన్నమాచార్య అర 
ద్వారస్తంభాల పై ప్రతిమలు అన్నమాచార్య, 'పెదతిరుమలాచార్యులవని, అక్కడి 
నేలమాళిగలోని సంకీర్తనపు రాగిరేకులతో పాటు, లభించిన ఉబ్బెత్తు శిల్పం 
ఆధారంగా నిరూపించుట. అప్పటిదాకా అవి ద్వారపాలకులవసి భమించారు. 
(LH) సుగ్రీవవిజయపీరికలో యక్షగాన వాజ్మయపు లోతులను తరచినారు. 
అనంతర పరిశోధకులకిది (ప్రేరణ అయినది. (12) పరిశోధనకు ఆధార 


గ్రంథాలు కావలెనని ముందుచూపుతో కొన్ని ప్రచురించినారు. ప్రబంధరత్నావళి' ' 


ఆ దిశలో వచ్చినదే. ఈ ఒక్క ప్రచురణవల్లా 54 క్రొత్త కావ్యాలు సర్వపథమంగా 
లోకానికి తెలిశాయి. చాటుపద్యమణిమంజరి రెండు భాగాలు ఆ కోవలోనివే. 
(13) జానపద వాజ్మయవు విలువలు గుర్తించీ 'జాటమరాజు కథ పరిష్కరించి 
ప్రచురించుట (14) ఒకే చేతిమీదుగా ఇరువదిమూడు ప్రాచీన (గ్రంథాలు 
పరిష్కరించుట, ప్రచురించుట మరి పదింటిని కూడ పరిష్కరించి పెట్టుకొన్నారు. 
(15) కందుకూరి రుద్రకవి అష్టదిగ్గజాలలో నొక్కడని, ఈశాన్య దిక్కునకధిపతి 
అని ఆధారాలతో నిరూపణ. (16) కృష్ణదేవరాయలకు 'కమలి అను మూడవ 
భార్య కలదని నిరూపణ. (17) ఇంతకు ముందు తెలుగు వ్యాకర్తలెవ్వరూ 
నిరూపింపని మ, వల వినిమయము, శిథిలద్విత్వనిరూపణ శాస్త్రిగారి 
నూతనావిష్మారాలే. (18) ఆంధ్ర లిపి సంస్కరణకు సూచనలు (1928) 
మౌలికతను, తెల్పుతున్నాయి. లిపిశాస్త నిపుణులగుటచే ఈ సూచనలు విస్తృత 
భాషా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని చేయగల్లినారు. 

ఇక చరిత్ర రంగంలో 'ఇక్ష్వాకు' లాంధ్రులని నిరూపించుట. ప్రాగైతిహాసిక, 
సమాధులు త్రవ్వించుట, కాకతమ్మ - జాయపసేనానుల విగ్రహలు త్రవ్వించి 
వెలికి తీయుట వారి పురాతత్త్వ వివేచనకు తార్మాణాలు. పుదుచ్చేరి గవర్నర్‌ 
డూబ్రేల్‌ దొర వీరిని పిలిపించుకొని, దుబాసి ద్వారా పురాతత్త్వ శాస్త్రంపై, 
శిల్పకళా రీతులపై సందేహనివృత్తి చేసికొనటం (1928) మరొక ఉదాహరణ. 


106 











112 / వేటూరి ప్రభాకర 


ఇనుప గుగ్గిళ్ళవంటి కొటుకుడు పడని నాచసోముని “ఉత్తరహరివ 
పద్యాలు వ్యాఖ్యానించుట వారి పాండితీప్రగల్భతకు వ్యుత్పత్తికి నిదర్శన 
వ్యాఖ్యాన రీతిలో కూడ కొన్ని విన్నూత్న పద్ధతులు ఉపజ్ఞామహిత 
పవేశపెట్టినారు. 
 మధురకవితాప్రాభవం చాటే పది లఘుకావ్యాలను సమకాలికేతి వృత్తాల 
అల్లినారు. పూర్వకవి చర్వణంవల్ల ప్రభాకరులు వాక్ర్రయోగదక్షులైనా! 
అందువల్లనే వీరి కావ్యప్రయోగాలు నన్నయ, తిక్కనాదులతోపాటు వేదంవొ 
తమ _ వ్యాఖ్యానాల్లో ఉట్టంకించినారు. శాస్త్రిగారి ప్రామాణికతకు పట్టి 
దర్చణమిది. ఇవికాక మానవాంతస్సులను వెలిగించే కవితా ఖండిక 
శతాధికంగా ఉన్నాయి. 

ప్రాచీన (గ్రంథ సేకరణకై జీవితం ధారవోసిన సాహిత్య తపస్వి, గ్రం! 
పరిష్కరణను ఒక కళగా దిద్ది, (కొత్త పద్ధతులను రూపొందించిన విద్వాంసులు 
కల్నల్‌మెకంజీ సేకరించిన 'లోకల్‌ రికార్డులు కన్నుపొడుచుకొని పరిశీలించి 
వాటి చారిత్రక ప్రయోజనాలను గుర్తించి, ఆ స్థానికచరిత్రలు కొన్నైనా ప్రచురింప 
బూనుకొన్న చరిత్రజ్ఞులు. 

జనుల నాలుకలే నివాసాలుగా ఉండి, (గంథస్థము కాని తెలుగు పలుకు 
బడులు, _ నుడికారాలు, నానుళ్ళు, లబ్బులు, ఊళ్ళునాళ్ళపేర్లపై వచ్చి . 
జాతీయాలు సేకరణకై కృషిచేసి, భాషలోని మౌలిక పదజాలం నిలువరించాలని 
ఒక ఉద్యమంగా పనిచేసిన దూరదృష్టి వారిది. ఊరూర ఏండ్ల తరబడి తిరిగి 
సేకరించిన పదాలరాశిని 'గాలికబుర్లు' పేరిట వ్యాకరించి, అమరంలా 
వర్గీకరించి పెట్టుకొన్నారు. అదంతా అముద్రితం. సర్వవ్యవహారాలు మాతృ, 
భాషలో జరగాలని ప్రభుత్వాలు నిర్ణయించుకొని (పవర్తించినపుడు, వీటి విలువ 
మరింత తెలుస్తుంది. పదకోశాల నిర్మాణాలు తలపెట్టని రోజులలో జరిగిన కృషి 
యిది, 






(పభాకరులు పరిష్కరించిన (గంథాలలోని అపూర్వపదాలకు వందల కొలదిగా- 
ఉన్నవాటికి అర్ధనిర్ణయాలు చేశారు. అందులో చాలా పదాలు ఇప్పటికీ నిఘంటు - 
వులకెక్కలేదు. ముడివీడని [గగ్రంథ[గంథులకు ముడులు విప్పిన శబ్దవేత్త, అర్థ 
విచారణలో వారి మనీష అసదృ్భశం. అర్థాలు సాధించటానికి శాసన ప్రమాణా. 
అను, సంప్రదాయాలను చూసిన (పతిభామూర్తి, 

107 


స్యూజియము రూపకల్పన / 1183 


బాలభాషనుండి |బ్రహ్మవిద్యవరకు లోతులు తరచిన మహామనీషి. సంస్కృతికి 
మూలకందమైన _ చిత్రవస్తు ప్రదర్శనశాలకై . అపూర్వశిల్పాలను _ సేకరించి 
అంధ్రకళాలక్ష్మికి అందాలు దిద్దిన రూపశిల్పి. 
నిగ్గుదేరిన వచన రచయిత, పురాతత్త్వవేత్త, విమర్శకాగ్రేసరుడు, సంకలన 
(గంథసంధాత, శాసన పరిష్కర్త, జానపద వాజ్మయోద్దారకుడు, చరిత్ర 
పరిశోధకుడు, బహుభాషావేత్త, పరిశోధక పరమేశ్వరుడు, లిపిశాస్త ప్రవీణుడు, 
లోకవృత్త పరిశీలకుడు, కవివతంసుడు, మ్యూజియం వ్యవస్థాపకుడు, శబ్దవేత్త, 
పరిశోధన కాకర గ్రంథములు నిర్మించిన భాషావిదుడు ప్రభాకరశాస్త్రిగారు. 
రాశిలో, వాసిలో ఇంతటి సాహిత్యకృషి సల్పిన శాస్త్రిగారు, భారతీయ సాహిత్య 
నిర్మాతలలో సమున్నత స్థానమందిన ఆగ్రేసరులలో ఒక్కరు. ఇన్ని రంగాలలో 
ప్రథమగణ్యమైన కృషిచేసిన వారుండుట అరుదు. 
ప్రభాకరశాస్త్రిగారు “పాజ్ఞహృదయాబ్దరవి. అవిశ్రాంత మందాకిని 
వీనుమిగిలిన విద్వాంసులు. 
విద్యార్థిగా తిరుపతి వీడి వచ్చేముందు, మాకన్నీటితో వారిపాదాలు 
తడిసిపోయాయి. అప్పుడు నాలో మెజసిన మెఅవు తునుక. 
ఒక మధురక్షణమ్ము గురు 
తున్నది జీవసంధ్యలో సము 
త్సుకత గురూత్తముండు సుమ 
సుందర హస్తములన్‌ స్పృశించి, యం 
గకముల దివ్యదీప్తల ప్రకంపితు 
జేసిన వేళ కాంతి వ 
ల్లిక యెద నాటె, తమ్మధుర 
నీల మనంబును బాయకుండగన్‌ 





108 


21. PRABHAVALI (GREAT PERSONALITY) 


21 


ప్రభావళి 

(ప్రభాకరశాస్త్రిగారు మహామనీషి, మానవతావాది కూడా. గౌతమ బుద్ధునిలా. 
ఆయన కరుణామయుడు. దయ, సానుభూతి ఆయన జీవసూత్రాలు. ఆర్తశే సెపు 
ఆయన (ప్రాణమూలము. బంధువులు చుట్టూ ఉన్నవారూ, వద్దని వారించినా, 
తీవ అనారోగ్యంతో ఉండికూడా ఒక వృద్ధురాలి బాధను పోగొట్టుటకై, తుదిశ్వాస 
విడిచే ముందు కూడా '*ట్రీటుమెంటు చేసిన కరుణాసాగరుడు.. దేశసమస్యలకై 
యోగశక్తు లొడ్డన దేశభక్తుడు. గాంధీమహాత్ముడు 1943లో ఆమరణ. 
నిరాహారదీక్ష పూనినపుడు, ఆయనపడ్డ వేదన, ఈనాటికీ కళ్ళకు కడుతుంది 
తలుచుకుంటే. విశ్వశేయస్సుకై కై తపించిన మహర్షి కృష్ణకు వరదలువచ్చి, ప్రజ 
అల్లాడిపోతుంటే పరితపించి, అప్పటికప్పుడే పత్రికలలో ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ 
తమ ఆందోళనను వ్యక్తపరచిన స్పందనశీలి. భారత జాతీయోద్యమాన్ని 
సమర్థించారు. మాష్టరు స,వ్‌.పి., మహాత్మాగాంధి ఇర్వురే శాస్త్రిగారిని. 
ప్రభావితుల్ని చేసిన వారు. బాపూజీ మరణానంతరం మద్రాసు రేడియోనుండి. 
చెపిన (ప్రసంగం, అంతరాంతల్లోనుంచి త్రోసుకు వచ్చి ఉబికింది. అది నిజమైన 
కవిత్వ మనిపించిందన్న పెద్దలున్నారు. శ్రోతలను కంటతడి పెట్టించిన 
ప్రసంగం. 

శాస్త్రిగారు, పరమ గురువులు మాష్టరు సి సి.వి.వి. చరణములు సమా[శ్రయించి 
నప్పటినుండి వారి అంతరంగం కొత్తమార్చునకు లోనయి, అంతర్ముఖ 
సమారాధ్యతకులోగినది. అందువల్ల దేనిపైనా వారికి వ్యామోహం లేదు. 
ఇహలోక బంధా లేవీ బాధించ లేదు. నిమిత్తమాత్రుణ్ణి అని అనుకొనేవారు. 
మేరుగిరి అంతటి వాజ్మయసేవ చేసినా వారిధోరణి నిరహంకారంగానే ఉండేది. 
అందుకు వారి మాటలే సాక్షి “తెలుగులో నేదో కొంత తంటాలు పడితి ననుట 
తథ్యము. ఆంధ్ర వాజ్మయసౌధ నిర్మాణకారులలోనొకడనగుదు నని, కొన్నాళ్ళు 












109 


ప్రభావళి / 115 


కూలిపని :: జేసి ( మట్టిముద్దలు) : మోసీతిని, చేతులు. కడుగుకొను 
దశలోనిప్పుడున్నాను” అదీ, వారి వినయోక్తి. వారి సాహిత్య సేవ కొండంత 
ఉన్నా పూర్తికాలము వినియోగింపలే దంటూ స్వీయచరిత్రలో “బ్రదుకు 
సాగించుకొనుటకు వాబ్మయ, శీవ సాధనముగా నాకేర్చడినది గాన, అందులో 
అరకుడుపు సాగునట్లు పనిచేయుటకే. నా అంతర్యామి నన్ను మెసలనిచ్చినది 
గాని యంత కెక్కువ పనిచేయుటకు గాని, యంత కెక్కు వగా 
నాధించుటకుగాని నాకు చోటియ్యకే పోయెను” అని వ్రాసుకొన్న నిగర్వి, 
(విమర్శకాగ్రేసర' బిరుదాన్ని నరసరావుపేటలోని సారస్వత సంఘం ఇచ్చిన 
సభకు శాస్త్రిగారు వెళ్ళలేదు. వారికి వాసినలేఖలో విషయాలు గమనింపదగ్గవి 
“సన్మానాలూ _ బిరుదాలూ మత్తుపదార్థాల వంటివి. వీటితో _ విజ్ఞవీగితే 
శేనింతవాడననే గర్వమును రేకెత్తిస్తాయి. ఈ మత్తులో ఏపనీ సాగదు. అయినా 
నాకీ బిరుదాలేమిటి?” (ప్రభాకరస్మారిక - (సంపు. 171 పుట) 
శాస్రిగారు నిర్వేదం పొందిన పరిస్థితులు లేక పోలేదు. అయినా వారి 

సారస్వత దీపం ఎప్పుడూ కొడిగట్టలేదు. ఒక చాటుధార వివరిస్తోంది ఇట్లా 

చదివితి కష్టముల్‌ సయిచి శక్తికొలందిని సంస్కృతాంధ్రముల్‌ 

పదువురు మెచ్చున ట్లుభయభాషలయందు. గవిత్వ మల్లుదున్‌ 

జదివిన లాభమున్‌ గవిత సల్పిన లాభము నెంచి చూడంగా6 

దుదకొక పొట్టకేని సరితూంగని వేతన మేమి చెప్పుదున్‌. 


ఇట్లా నైరాశ్యమే యెదురైనా, దాని నదుపులో నుంచినది యోగానందము. 
నిజ జీవితంలో కొంత నలిగులిపాటు ఉన్నా జీవితలక్ష్యము చెదరని ధీరాగ్రణి. 
సాహిత్యంలో వలెనే, కఠోర యోగసాధనలో కూడా ఎప్పుడూ ఆయన దీక్ష సడల 
లేదు. సాహిత్యనందాన్ని అనుభవిస్తూనే, యోగానందము వారి జీవిత సర్వస్వాన్ని 
ఆవర్జించుకొన్నది. 

ప్రభాకరులు ఎంత హృదయవాదో అంత హేతువాది. ఎంత నవనీత 
హృదయులో అంత విశుద్ద తార్మికులు. వారిది పరిశోధనప్రవణమైన చిత్తవృత్తి; 
అది (గంథపరమూ కావచ్చు, ఆత్మశోధనపరమూ కావచ్చు. 

సృజనాత్మక రచనలవల్ల భాషకు సౌష్టవం సమకూడినటే, మరుగున పడిన 
రచనలను వెలుగులోకి తేవడంవల్ల భాష పరిపుష్టి చెందుతుందని గ్రహించిన 
వేత్త. 


110 

















116 / వేటూరి ప్రభాకః 


శాస్త్రిగారు మంచి వక్త. ప్రసంగాలు (శోతృజన రంజకాలు. వైష్ణవతత్త్వం 
వారు రెండు దినాలు (ప్రసంగాన్ని విన్న జిజ్ఞాసువు. “రెండు దినములు య 
బ్రహ్మానందమనుభవించితిమి. తాము _ వైష్ణవలోకమునకు  మహోప 
మొనర్చి'రని కొనియాడినాడు. _కావలిలోనూ, రాజమహేంద్రవరంలో 
(శీనాథుని కవితావైభవంపై చేసిన ఉపన్యాసములు ఆకవి లోతులను తరచిన 
(కోతలు విన్నంతసేపూ ఆనందంలో ఓలలాడేరంటే అతిశయోక్తి కాదు. 

ఆత్మాభిమాని: ఒరుల నాశయించుట ఆయనకు గిట్టని సంగ 
చల్లపల్లిరాజావారి పట్టాభి షేకోత్సవం పద్యాల్లో 'హితుండనే కాని నీకు నాశ్రీతు! 
గాను అని చెప్పుకొనుట ఒక సాక్ష్యము. సహజంగా శాంతస్వభావులే అయి॥ 
అన్యాయమూ అనుచితమూ అని తోచినప్పుడు మాత్రం సహింపక ఉద్రిక్త 
చూపేవారు. అది ధర్మాగహం. 

(ప్రభాకరుల ఆత్మాభిమానం తెల్సే ఒక ఉదంతం వివరిస్తాను. 19504 
ప్రథమాంధ్రాన్థానకవి చెళ్ళపిళ్ళ వెంకటశాస్రిగారు నిర్వాణం చెందగా, ఆ పదవి 
వేటూరి వారిని ఎంపిక చేద్దామన్న తలంపు (పభుత్వ వర్గాల్లో వచ్చింది. ఒక 
మంత్రి వీరి పేరు సూచించటంకూడా జరిగింది. అలా ఉండగా ఒక 
సన్నిహితుడు శాస్త్రిగారితో ఫలానావారిని మీరు మర్యాదగా ఒకసారి చూస్తే 
బాగుంటుందని సూచనప్రాయంగా చెప్పాడు. శాస్త్రిగారు సహజంగా 
ఆత్మగౌరవానికి విలువయిచ్చే వ్యక్తి. “మీరు చెప్పినవారు నన్నారుగనివారు కారని 
చెబుతూనే వెళ్ళి అడిగితే ఇచ్చేపదవి 'ఆస్థానకవిపదవి” ఎల్లా అవుతుంది” అంటూ 
దాన్ని (తోసిపుచ్చారు, దానికై వెంపర్లాదేవా రెందరో ఉన్నరోజుల్లో'! ఎంతటి 
శక్తియున్నను ఆకుమూల పిందెవలె నణగి యడకువతో తన పాండితీ (పతిభలు 
దాచుకొన్న పండితుడు ప్రభాకరశాస్త్రి” అన్నారు మధునాపంతులవారు తమ 
'ఆంధ్ర రచయితలు” (గ్రంథంలో. 

కృతజ్ఞత: శాస్త్రిగారు పరిశోధనలో ఎంత సత్యనిష్టులో, పూర్వుల కృషిని 
కృతజ్ఞతాపురస్సంగా స్మరించటంలోనూ అంత (శద్దాళువులు. ఒక పదం గాని, 
శ్లోకం గాని, వాక్యం గాని, వాక్యలేశం గాని ఇతరుల దగ్గర నుండి గ్రహిస్తే, 
ఆయా సందర్భాల్లో వారిని గౌరవంతో స్మరించకుండా ఉండరు. ఆ నిజాయితీ. 
శాస్త్రిగారి దగ్గర పుష్కలంగా ఉంది. 


1. డా. తిరుమల రామచంద్ర చెప్పినది. 


111 


'ప్రభావళి Tita 


ప్రభాకరుల ప్రసంగాలను గురించి ముచ్చటిస్తూ మల్లంపల్లి సోమశేఖర 
శర్మగారు ఆనందంతో “శ్రీనాథ, పోతన, సూరన, తిక్కనలవంటి మహాకవులలోని 
అందచందములు, కవితా విశేషములు వింటే ఆయన వల్లనే వినాలి అన్నారు. 

సాహితీపోషకులైన ముక్త్యాల సంస్థానాధీశులు (శ్రీరాజా వాసిరెడ్డి చంద్ర 
మౌళీశ్వర ప్రసాద్‌ బహద్దరువారు, కపిలేశ్వర పురాధినాయకులు (తూ.గో. జిల్లా) 
జమీందారులు (శ్రీరాజా బలుసు బుచ్చి సర్వారాయబహద్దరు వారు ప్రభాకర 
శాస్రిగారి యెడ మిత్రభావము చూపి, ఆప్తత నెరపిన సరస హృదయులు. 
శాస్త్రిగారి పరిషత (గ్రంథాలు కొన్ని వారిరువురూ ప్రచురించారు. 

ఏవేని పొరపాట్లకు, ప్రసిద్ధులైన విద్వాంసుల నెవరేనా గర్జిస్తే ఆయన 
సహించేవారు కాదు. ఎంతగానో బాధపడేవారు. వారే ఏమన్నారో చూడండి 
“అల్బపు వేతనముతో భుక్తి గడుపుకొనుచు నితరలాభము నెటుంగక 
యాయుష్మాల మెల్ల నాంధ్రభాషాభ్యుదయమునకై ధారవోసిన మహానీయులను. 
చిన్నయసూరిని, సీతారామాచార్యులను దెగడుచున్న వారినిగూర్చి నేను మిగుల 
వగచుచున్నాను.” .... తగినంత (గంథసామగ్రి దొరకని కాలమున, వ్యాకరణ 
ములను రచించిన పయిపండిత ద్వయమును దలంచుకొన్న నాహృదయము 
జలదరించును. (చూడు: ప్రాచీనాంధ్ర శాసనములు వ్యాసం). అదీ ఆజీవుసి 
వేదన! 

ఏ “యూనివర్సిటీ డిగ్రీలూ లేకున్నా స్వప్రతిభవల్ల సంస్కృతాంధ్రాల్లో, 
మరికొన్ని భాషల్లో గొప్ప పాండిత్యం, పరిశోధన పాటవం, మధుర కవితా 
ప్రాభవం, శాసనలిపి పఠన సామర్థ్యం, పురాతత్వ శాస్త - శిల్పకళా రీతులలో 
వైదుష్యం సంపాదించి కీర్తి గడించిన మహనీయులు ప్రభాకరులు. ప్రామాణికత, 
సత్యనిష్టలకు ఆయన హృదయం నెలవు. పరమగురువుల అనుగ్రహం వజ 
కవచంలా ఉండటం వల్ల ఆయన ఎప్పుడూ నిర్భీకుడు. సచ్చీలత, 
దేశాభిమానము, సర్వధర్మ సమభావము, సత్యతత్పరత, (పీమార్థ హృదయం 
ఆయన వ్యక్తిత్వానికి ఆమ్రేడితా లైనాయి. నమ్మినదే వ్రాయగల రచయిత. 

సమకాలీనుల ప్రశంసలు: . 'ఉదారచరితులకు మనలో ప్రభాకరశాస్త్రిగారు 
మంచివరవడి - కథక చక్రవర్తి (శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారి నివాళి. 

'ఆంధ్రప్రభి సంపాదకులు, గొప్ప హేతువాది నార్ల వేంకటేశ్వర రావుగారు 
“ఆయన నిజంగా అమృతహృదయుడు. కొందరు మహామహుల సమక్షం 


112 


















118 / వేటూరి ప్రభాకర 


వెళ్ళినపుడు మన సంకుచిత భావాలకు మనము లోలోపల సిగ్గుపడతాము, 
మహామహుల కోవకు చెందిన వారు శాస్త్రిగారు” అన్నారు. 
శాస్త్రిగారి మనస్తత్వాన్ని - మహా మనస్వితను బాగా దగ్గరవు 
ఆకళించుకొన్న విద్వాన్‌ విశ్వంగారి మాటలు ఆణిముత్యాల పేటలు “ఆర 
ఆధ్యాత్మిక జీవితం నాకు తెలుసు. కులపతిలాంటి ఆయన పాండిత్యప్ర 
నేనెజుగుదును. భరతునిలాంటి ఆయన రసప్రలుబ్ధత నాకు తెలిసిందే 
ఆయన పరిశోధన లోతులు నాకు పరిచితమైనవే. ఈ అన్నిటి కన్న ఆయనళ 
ఆర్ధహృదయత నన్ను వినముని చేసివైచినది. వారి మానవతాదృష్టి, సచ్చీలం, 
నిష్ణుర యోగసాధన - అవే నన్ను ఆయనకు నిత్యం నమస్మరించేట 
చేస్తున్నవి.” 
“యోగంతో చిత్తాన్ని పదశాస్తంతో భాషను, వైద్యశాస్తంతో దేహా 
పరిపూతం చేసిన పతంజవిలంటి మహనీయులు వేటూరి (ప్రభాకరులు” - (పి 
పత్రికా రచయిత డా. తిరుమల రామచంద్ర. . 
“తాము విన్న ఏ బిచ్చగాండ్ర పాటను గురించో, తమ చెవిన పడిన 
నుడికారాన్ని గురించో, తమకు దొరికిన ఏ తాళపత్ర గ్రంథాన్ని గురించో, తావ 
చూచిన ఏ (ప్రాచీన శిల్పాన్ని గురించో వారు తన్మయులై (పసంగిస్తుంటే కవిత్వ 
ఏ రకాణువులోనూ లేనివాడైనా ఉత్తేజితుడై పోతూవుండేవాడు” 
- ఆంధ్రప్రభ సంపాదకీయం 31.8. 195 

అదే పత్రిక సంపాదకీయం కొనసాగిస్తూ స్మప్రేమతో, _ వాత్సల్యంతో 
కారుణ్యంతో, గట్లను నొరసుకొనే - కాదు - గట్లను (తెంచుకొనే హృదయ 
వున్న వారు మరొకరు తటస్థించడం బహుకష్టం. ఇందువల్లనే సాహిత్ర 
సేవకునికంటె మిన్నగా, కళారాధకునికంటె మిన్నగా సహృదయుడుగా, సౌజన్య 
శీలుడుగా ఆయన మాకే కాక, లోకానికి కూడా అధిక పూజనీయుడు” అ! 
నీరాజనం పట్టింది. 


మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (శీ పి. రాజమన్నారు. శాస్త్రిగారి 
భాషాసేవను శాఘిస్తూ “శతాబ్దాల తరబడిగా నిర్లక్ష్యం చేయబడ్డ మన సాహిత్యం 


గురించి పరిజ్ఞానం కలిగించడానికి ఆయన నిర్వర్తించిన అమోఘ కృషికి 
ఉద్ధరించిన అన్నమాచార్య పదాలు తార్మాణం మాత్రమే” అన్నారు. 
థా 


113 


ప్రభావళి / 119 


జయపుర సంస్థానాస్థానకవి త్రిపురాన వేంకటసూర్య ప్రసాదరావు కవితతో 
ఇట్లా కైవారం చేసినారు. 
“ఏకత్ర దుర్లభానేక గుణశాలికిని 
పరసుగుణ పరమాణు పర్వతీ కరణాను 
సంధాన చాతురీ సరసతా ధుర్యునకు 
నఖిల విద్వత్మవి జనాంబుజవనప్రభా 
కరుండైన శీప్రభాకరశాస్రివర్యునకు - వందనాల్‌ (1940) 
పభాకరశాస్రిగారిపై మూడు పుస్తకాలు ప్రచురించిన యోగశిష్యులు శ్రీ 
కొత్తరామకోటయ్యగారు గురుపాదులకిట్లు జోతలర్పించారు 
తిరుపతితో మాపుణ్యము 
పరువంబై నిండి పండి ప్రభాకరమై 
గురుపాదుల రూపంబౌ 
తరుణారుణ కాంతి నెపుడు తలతున్‌ మదిలో 
ఇన్ని కోణాల్లో ప్రభాకరులను సమకాలికులు దర్శించారు. 


'ప్రభాకరుల నిత్య సారస్వతజ్యోతి ఏనాడూ వెలుగులు చిమ్ముతూనే 
ఉంటుంది.  సర్వసాహిత్య ప్రక్రియలలోనూ వారి. సర్వంకష మనీష 
కనబడుతుంది. ఏనాదుల భాషను ఈసడించలేదు. పండితుల భాషను 
చంకకెత్తుకోలేదు. అంతటా సమభావమే. భాష ప్రజలందరూ 
అనుభవింపదగినదిగా ఉండాలని చాటి చెప్పిన సామ్యవాది. భాషా వికాసము 
మానవ వికాసమునకు దోహద పడునను విశాల దక్పథమున్న అభ్యుదయవాది. 
అంతరించి పోతున్న ప్రాచీన (గ్రంథాలనూ, శిల్పకళా ఖండాలను పెక్కింటిని 
సంతరించి పెట్టిన సంస్కృతి రక్షకుడు. మధుర కవితా ప్రాభవంకల ప్రభాకరకవి 
ప్రతిభా'రవి”. మౌలిక ప్రతిభ ఆయన ఆస్తి. తిరుపతిలో హరిజన దేవాలయ 
ప్రవేశానికి నాయకత్వం వహించిన సంఘసంస్మరణకర్త. ప్రజలలో తాత్త్విక 
చింతన పెరగాలని కోరుకొన్న ఆశావాది. శేపు' లోనే జాతి భవిష్యత్తు కలదని 
నమ్మిన ఉదాత్త భావుకుడు. ఆయన ప్రాబీనులలో నవీనుడు. నవీనుల్లో 
ప్రాచీనుడు. ఇరుతెగల వారికి సువర్ణసుందర సేతువు. 


114 


120 / వేటూరి ప్రభా 
సాహిత్యాన్ని యోగాన్ని రెండు చేతులతో నడపిన సవ్యసాచి. వారి గు 


మాష్టరు సి.వి.వి. గారి ప్రభావమే సర్వనిర్వాహకమని, యెల్లప్పుడూ చె 
ఆర్తులు 'ట్రీటుమెంటు' వల్ల బాధలు తొలగి ఆనందంతో తిరిగి 


పోవునపుడు (ప్రభాకరులు పొందే పరితోషము, ఆనందఫ్సతీ ఏ చః 


లభింపదు. 'అంతర్‌బహిశ్చ'” వినీతవర్తనులు. 
మహామనీషి - మానవతావాదీ - స్థితప్రజ్ఞులూ అయిన (ప్రభా 
మనసున మసలిన ఎల్ల వేళలా ఈ శ్లోకం నాకు గుర్తుకు వస్తుంటుంది. 
“సుగంధిపుష్పం వదనం సుగంధి 
మనశ్చ తద్భావనయా సుగంధి” 


(పూవు సువాసనలతో కూడినది. వదనమూ సుగంధభరితమే. అంతే 
వాటి భావనచే మనస్సూ పరిమళవంత మవుతూంది) 








115 


APPENDIX-1 
SRI PRABHAKARA SASTRI’S PUBLICATIONS 


అనుబంధము - 1 
వేటూరి ప్రభాకరశాస్త్రిగారి రచనలు 


పరిష్మరణలు 


|. 
2 
3 
4 
ర్‌, 
6 
7 
రి 
రి 


అప్పన చారుచర్య (1922) 
ఉద్భటారాధ్య చరిత్ర (1925) 
భగవదజ్ఞకము (సంస్కృతము, 1925) 
మనుచరిత్ర (1926) 

బసవపురాణము (1927) 
బసవోదాహరణము (1928) 
నీతిద్విషష్టికా (సంస్కృతము, 1928) 
క్రీడాభిరామము (1928) 

బాలభాష (1930) 


10. ఉత్తర హరివంశము (1937) 


1 
12. 
13. 


14. 
15. 
16. 
17; 
18. 


19 


7 


సుగ్రీవ విజయము (యక్షగానము, 1939) 

హరవిలాసము (1939) 

(గ్రంథ వివరణికలు (Discriptive Catalogues) 

19 సంపుటాలు 

రంగనాథ రామాయణము (1942) 

వేంకటేశ్వర వచనములు (1945) 

అన్నమాచార్య సంకీర్తనలు 1V & V సంపుటాలు (1947) 
అన్నమాచార్య జీవిత చరిత్రము (1949) 

ధనుర్విద్యా విలాసము (1949) 

శృంగారా మరుకము (1949) 


116 


124 / వేటూరి ప్రభాకర 


వచన కృతులు: 


1. 


2 
3 
4. 
ర్‌ 


నీతినిధి (ఆంగ్లమునుండి పరివర్తన - 1926) 
తెలుగు మెటుగులు (1948) 

ప్రజ్ఞాప్రభాకరము (స్వీయచరిత్ర) ప్రచురణ 1951 
మీగడ తజకలు (ప్రచురణ - 1951) 
సింహావలోకనము (ప్రచురణ - 1952) 








117 


అమ ఎ లాట టా లం నాకా 


ల టా చ ఆ. కా 
వ్‌ లాల అవే ౯-5 వాణి 2 క 


APPENDIX - 2 


POETICAL WORKS OF SRI PRABHAKARA SASTRI 


అనుబంధము - 2 


కవితా రచనలు 
ఎడ్వర్లు పట్టాభిషేక శ్లోకములు (అలభ్యము - 1902) 
ఒథెల్లో నాటకంలో పద్యాలు (1907 - అలభ్యము) 
పార్థసారథి (1906-10) 
శ్రీవేంకటేశ్వరస్వామి (1910) 
నూతన వర్షము (1911) 
పంచమజార్జి పట్టాభిషేకము (1911) 
(శ్రీనివాస నిర్యాణము (1911) 
తంజావూరి ఆంధ్రరాజుల పీఠికలో (1914) 
చల్లపల్లి జమీందారు అంకినీడు స్మృతి 
తిరుపతి శాస్త్రి స్మృతి (1921) 


/ మూన్నాళ్ళ ముచ్చట (ఖండకావ్యము - 1922) 


రాజరాజనరేంద్ర ప్రశంస (1922) 

ఏణీపంచకము (అనువాదము - 1923) 
సమస్యాపూరణలు (1923) 

అలవాటు (పద్యకథ - 1923) 

ప్రతాపరుద్ర కళ్యాణములో 3 శ్లోకాలకనువాదము (1924) 
దివ్యదర్శనము (ఖండకావ్యము 1924) 

కృతార్థుడు (1924) 

కలికి - చిలుక కథలో పద్యాలు (1924) 


. చిత్రనళీయంపై (1924) 
. బాలభారతీ నాటక సమాజ ప్రశంస (1924) 
. మహాత్ముని ఉపవాసదీక్ష (1924) 


118 


28, 
24. 
25. 
26. 
27. 
28. 
29. 
80: 
31. 
డల 
38. 
34. 
85. 
36. 
క్‌ 
38. 
39, 
40. 
4i. 
42 
49, 
44. 
45. 
46. 
47. 
48. 
49. 
50. 
51. 


126 / వేటూరి ప్రభాక 


కాళహస్తి - శివరాత్రి (1925) 

సప్తపదులు ('తిరుప్పావైకి'కి అనువాదము - 1925) 
స్వాగతము (1925) 

ఆశంసనము (1924) 

గాథాసప్తశతి - 18 గాథల తెనిగింపు (1925) 
కడుపు తీపు (ఖండకావ్యము - 1925) 

కపోతకథ (ఖండకావ్యము - 1925) 

విశ్వాసము (ఖండకావ్యము - 1926) 
దక్షిణాంధ్రబాలుండా! (1927) 

శరణార్థి (గేయము - 1927) 

చిన్ననాటి చేష్టలు (ఖండకృతి - 1928) 

జిజ్ఞాసువు 

గోవర్ధన సప్తశతి - కొన్నింటి కనువాదాలు (1928) 
పల్లపలైనాజా es పట్టాభికే షేక (ప్రశంస (1929) 
శరణార్థి (1929) 

హలం (అముద్రితము) 

అర్భాంగ లక్ష్మి (1930) 

తెలుగు తెజఖివ (1930) 

శరణార్థి (1930) 

(పాణేశ్వరుండు (అముద్రితము) 

సతీర్ధ్యసంప్రార్ధనము 

సనత్‌సుజాతీయము (అనువాదము - అముద్రితము) 
పండితరాయ చాటువులు 2 అనువాదము (1940) 
సీతాఫలము (గేయకథ - 1940) 

నాగతి (1941) 

భజగోవింద శ్లోకాలు - అనువాదము - గేయాల్లో) 
సత్రశాల (ఖండకావ్యము) 

మాతృశ్రీ (1944) 

అమరావతీ శిల్పము (1943) 





119 


అనుబంధము - 2 / 127 


52. 
50. 
54. 
ర్‌ర్‌, 
56: 

ఇవికాక గంథరూపము పొందని వ్యాసములు మరికొన్ని కలవు. 


స్వాతంత్ర్యగీతం (15-8-47) 

ఆస్థానకవి చెళ్ళపిళ్ళ పట్టప్రదానోత్సవము (1949) 
పెండ్లి ముచ్చట (అముద్రితము) 

నానా 


నానావిధ చాటుధారలు 


పాతని 


120 


USEFUL 
LITERATURE 


EE ర వా ఈ Gm తూ పాం ps 


వ 
న్‌ జ 0 


. వేటూరివారి సారస్వత వరివస్య (1986) - డా. పోచిరాజు శేషగిరిరావు. 


ఉపయుక్త గ్రంథసూచి 
ప్రచురణ 


వేటూరి ప్రభాకరశాగ్తి మెమోరియల్‌ (టస్సు 
6/7 RT (New) విద్యానగర కోలనీ, హైదరాబాదు = 500 457 






రూపక మంజరి (1987) 

వేటూరివారి పీఠికలు 1, 2 భాగాలు (1985, 1990) 
(ప్రభాకర స్మారిక 1, 2, 3, 4 భాగాలు (1989, 90) 
వ్యాసప్రభాకరము 

వ్యాస మంజరి (1988) 

మణిమంజరి విశేష సంచికలు 

ప్రజ్ఞాపభాకరము (1986) 8వ ముద్రణ 

శృంగార (శ్రీనాథము (1986) 

చాటుపద్య మణిమంజరి 1, 2 భాగాలు (1988) 
వారి పరిష్మ లకీ (గ్రంథాలు 


మాశాస్త్రిగారు - కొత్త రామకోటయ్య - 3 సంపుటాలు 
(ప్రచురణ - చినకాకాని) 


121 





122 








124 


